అన్నమాచార్యులు 


అట్టు లోపఠివైపున అచ్చువేసిన శగిల్పచిత్రంలో కనబ 
డేది శుద్దోదన మహారాజుకు గౌతమ బుద్దుని తల్లియైన 
మహారాణి మాయాదేవి కన్న స్వప్నం గురించి జ్యోతి 
షికులు వ్యాఖ్యచేస్తూ ఉండిన దృశ్యం. వారికి దిగువ 
వారి వ్యాఖ్యను |వ్రాసుకొంటున్న లేఖకుడు కనిపిస్తాడు. 
భారత దేశంలో లేఖన కళ చిత్ర శిల్పంలో నిబద్ర మై 
లభించే దృష్టాంతాలలో ఇదే (ప్రాచినతమమైనది. 


నాగారున కొండ క్రీ.శ. తవ శతాబం. 
ea (m=) 


(జాతీయ పురావస్తు (ప్రదర్శనశాల, న్యూఢిల్లీ, వారి 
సౌజన్యముతో). 


భారతియ సాహిెత్వు నిర్మాతలు 


అన్నమాచార్యులు 


ఇరాగ్త్‌ ము మయూలం -- తెలుగు అనయువాయయం 
అడపా రావుకృప్త రావు 





సాహిత్య అకాదెమీ 


Annamacharyulu - Telugu translation by 
Adapa Ramaknshna Rao of his monograph in English 
Sahitya Akademi, 1991 Rs 10 


ISBN 81 7201 066 4 


©Sahbhitya Akademi 
First published - 1991 


సాహిత్య అకాదెమీ 
రవీంద్ర భవన్‌, 55 ఫిరోజ్‌షా రోడ్‌, న్యూఢిల్లీ - 110 001. 
విక్రయ విభాగం : 

“స్వాతి మందిర్‌ మార్స్‌ న్యూఢిల్లీ - 110 001. 


29, ఎల్లామ్స్‌ రోడ్‌, తేనాం పేట, మద్రాస్‌ - 600 018. 
జీవనతార భవనము, డైమండ్‌ హార్బర్‌ రోడ్‌, 

కలకత్తా - 700 053. 

172, ముంబయ్‌ మరారి (గంధ సం(గహాలయ మార్చ్‌, 
దాదర్‌, బొంబాయి - 400 014. 

ADA, రంగమందిర, 109 జె.సి. రోడ్డు, 

బెంగుళూరు - 560 002. 


Laser Typesetting by M/s Gee Bee Graphics, Madras - 21 
Printed by Weldun Press, Madras - 21 


రసికగిరోమణి 
శి "వేంకళేుశ ర స్వామి 
పాదారవించాలకు 


అను[క్రమణిక 


ముఖబంధం fa సజ 9 
ఆధ్యాత్మిక భూమిక ss see Tl 
సార్హక జీవితం we uw Al 
వుూూజా(పసూనాలు wu a a ఆ 05 
మహితోపహారం 76 
జాపికలు a 96 


ఉపయుక్త పుస్తక సూచిక ౨౨ 103 


ముఖబయంధథధం 


అద్వితీయుడై , అనంతవిశ్వంలోని అశేషజీవులకు ఏకమాత్ర శర 
ణ్యుడై, “అలోకంబగు పెంజీకటి కావల” ఏకాకృతితో వెలిగే పర 
మాత్యుని ప్రాభవాన్ని కీర్తిస్తూ రమణీయమైన గీతాలు రచించి, శ్రవణ 
మధురంగా గానంచేసే ధన్యజీవులు అరుదుగా ఆవిర్భవిస్తూ ఉంటారు. 
అటువంటి వాగ్గేయకారుల (శ్రేణికి చెందినవాడు తాళ్ళపాక అన్నమాచా 
ర్యులు ఆ మహనీయులు భక్తి పారవశ్యంలో ఆలపించే కృతులవల్ల ఒక 
వంక సాహిత్యం సుసంపన్న మవుతుంది; మరొక వంక పరమాత్ముని 
పొందటానికి జీవుడు సాగించే అన్వేషణలో తటస్రించే ఆవేదన, ఆనందం 
వంటి అనుభూతుల స్వరూపం కూడా మనకు కొంత అర్హమవుతుంది. 


భగవద్వెభవాన్ని వర్లిస్తూ అన్నమాచార్యులు తెలుగుభాషలో వేన 
వేల కీర్తనలు రచించాడు ఆయన దైవాన్ని విశ్వవ్యాప్తుడు, _శీ,మహావిమ్లు 
స్వరూపుడు, భువనమోహనమూర్తి అయిన _ శ్రీ,వేంకటుశ్వరస్వామి 
రూపంలో దర్శించాడు. ఆ (ప్రభువు కూడా ఆయనను తన  ఆస్టాన 
కవీంద్రునిగా సంభావించి, ఆయన నిత్యం రసవన్మధుర కీర్తనలు విరచించి 
తనకు వినిపించే ముహూర్తం కోసం అషేక్షగా ఎదురుచూసేవాడలు. 


(క్రీస్తు శకం 15వ శతాబ్దంలో, అన్నమాచార్యుల జీవితకాలంలో, 
ఆయన కీర్తనలు ఆంధ్రదేశంలో బహుళవ్యాప్తిలో ఉండేవి కాని తెలియ 
రాని ఏ కారణం వల్లనో [క్రమంగా ప్రచారం కొరవడి, కొంతకాలానికి 
పూర్తిగా మరుగున పడిపోవటం జరిగింది గత శతాబ్దంలో పండితులు 
తిరిగి వాటి ఉనికిని గుర్తించారు. ఈ శతాబ్దంలో పరిష్కరించి (ప్రక 
టిస్తూ ఉన్నారు. ఇప్పటికి 30 ఏళ్ళ పైబడి సాహిత్యవేత్తలూ, సంగీత 
విద్వాంసులూ చేస్తున్న అవిరళకృషి వల్ల ఈనాడు తెలుగువారు అన్న 
మాచార్యుల కవితా సౌందర్యాన్ని (గహించగలుగుతున్నారు కాని ఇతర 


10 అన్ను మాచాతు బలు 


ప్రాంతాలవారికి ఆ పరమభాగవతుని అనన్య భక్తిగరిమ, మహోేజ్జ్యల 
భావన, ఉక్తి వైచిత్రి తాత్త్విక చింతనలో ఆయన అందుకొన్న సము 
న్నత శిఖరాలు ఇంకా తలియవలసి ఉన్నది ఆ విధంగా తెలిసిననాడు 
ఆయన కీర్తనలను అన్య భాషలలోని భక్తకవుల గీతాల సరసను చేర్చి 
తులనాత్మకాధ్యయనం చేయటం సాధ్యమవుతుంది ఆ లక్ష్యం సాధించ 
టానికే ఈ పుస్తకం రూపొందింది. వేల సంఖ్యలో విస్తరించిన ఆయన 
భక్తిగీతాలలో కానవచ్చే కవితా శిల్పాన్ని రేఖామాత్రంగా నయినా ప్రప్ర 
థమంగా ప్రపంచంలో పదిమందికి పరిచయం చేయటానికి అనువుగా 
ఈ పుస్తకాన్ని ఇంగ్రీషు భాషలో రచించే అవకాశం సాహిత్య అకాడమీ 
వారి సౌజన్యంవల్ల నాకు లభించింది. ఇంగ్రీషు మూలానికి తెలుగు అను 
వాదాన్ని చేసే అవకాశం కూడా ఇప్పుడు నాకు కలిగింది. 


ఇంగ్రీషులో నేను వ్రాసిన పుస్తకాన్ని తెలుగులో నేనే అనువదిం 
చటం నాకు అపూర్వమైన అనుభవం. కావటం నా పుస్తకమే అయినా, 
అనువాదం మాత్రం పూర్తిగా ఇం్రీషు మూలాన్ని అనుసరిస్తూనే చేశాను, 
ఈ అవకాశం, ఆపష్టోదం కలిగించిన అకాడమీ అధికారులకు నా కృతజ్ఞత 
తెలియజేస్తున్నాను. 


ఈ [గగంధరచనకు నాకు అవసరమైన నాహెత్యాన్ని సమకూర్చ 
టంలోనూ, అప్పుడప్పుడు సందేహనివృత్తి కావించటంలోనూ పలువిధాల 
సహకరించిన ఆప్త మిత్రులు కొందరున్నారు. ఇక్కడ వారిని గురించి 
నేను పేరుపేరున ప్రస్తావించటం లేదుగాని నాపట్ల వారు చూపిన 
సౌహార్రం మాత్రం నా స్మృతిపథంలో మల్లెపువ్వుల పరిమళం వలె, 
మంజువీణానిక్యణం వలె ఎప్పటికీ నిలిచి ఉంటుంది. 


అడపా రావుకృష్ణ రావు 


సికిందరాబాద్‌ - 500 026 
15 ఆగస్టు 1090 


1 
ఆధ్యాత్మక భూమిక 


గాఢమైన ఆధ్యాత్మికానుభూతి అప్పుడప్పుడు కమనీయ భక్తి కవి 
తారూపంలో అభివ్యక్త మవుతుంది. భారతీయ సాహిత్యంలో ఈ 
సాహిత్య (ప్రక్రియకు సమున్నతస్తానం లభించటం ఒక విశేషం భారత 
దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ధార్మిక వాజ్మయంలో ప్రావనతమమైన 
గంధమని పండితులు పరిగణించే బుగ్వేదంలోనే ఉషస్సును, మిత్ర, 
వరుణాది దేవతలను భక్తి తత్పరతతో స్తుతించే గీతాలు కనిపిస్తాయి. 
[క్రమంగా భక్త కవుల దోహదంతో ఈ కవితాశాఖ పల్లవించి, పుష్పించటం 
ప్రారంభించింది. వివిధ భారతీయ భాషలలో వారు రచించిన రమణీయ 
గీతాలలో పూర్వరాగంతో (ప్రారంభమై, నడుమ విరహవ్యధతో నిండి, 
చివరకు పునస్పమాగమంలోని ఆనందాతిరేకంతో ముగిసే ఆధ్యాత్మికాను 
భూతులలోని వివిధ పరిణామాలు వర్లితమయ్యాయి తమిళంలో ఆల్ఫా 
రులు, నాయన్మారులు రచించిన పాశురాలు, సంస్కృతంలో జయదేవుని 
అష్టపదులు, మైధిలీ భాషలో విద్యాపతి, వంగభాషలో చండీదాసు రచిం 
చిన పదావళ్సి హిందీలో సూరదాస్‌, మీరాబాయి గీతాలు, గుజరాతిలో 
నరసింహ మెహతా గేయాలు, మరారీలో నామదేవ్‌, తుకారామ్‌ అభం 
గాలు కన్నడభాషలో పురందరదాసు, కనకదాసు రచించిన గీతాలు ఈ 
సాహిత్య _ ప్రక్రియకు కొన్ని ఉదాహరణాలు. అవి అటు భక్తి పారవ 
శ్యానిక్సీ ఇటు కవితాశిల్పానికీ పండితుల మన్నన లందుకొన్నవి 


తెలుగులో ఈ విధంగా దైవాన్ని తనము వాక్సృిసూనాలతో అర్చించిన 


12 అన్నమాచార్యులు 


వాగ్గేయకారులలో అన్నమాచార్యులు, క్షేత్రయ్య, భద్రాచల రామదాసు, 
త్యాగరాజు ముఖ్యులు. నేలమీద తిరుగాడే జీవులను క్షణాలలో విహాయస 
వీధులలో విహరింపజేయగల శక్తి సంగీతానికి సహజంగానే ఉన్నదని వారు 
(గ్రహించారు. సంగీత సాహిత్యాలలో తమకు అప్రయత్నంగా అలవడిన 
ప్రజ్ఞను ఆత్మోన్నతి కోసమే వినియోగించారు సంగీతంతో చతుర్విధ 
పురుషార్థాలను సాధించవచ్చునని శార్దదేవుడు తన సంగీత రత్నాకరంలో 
(వ్రాశాడు. ఐతే భక్త కవులు తమ గానకళను ధర్మ, మోక్ష సాధనకు 
మాత్రమే ఉపకరణంగా చేసుకొన్నారు 


ఆంధ్ర వాగ్గేయకారులలో అన్నమాచార్యులు కాల[క్రమంలోనే కాదు, 
కవితానైపుణ్యంలోనూ, భావనా  విసృతిలోనూ అ(గగణ్యుడే తెలుగు 
లో పదకవితా రచనకు మార్గదర్శి ఆయన అధ్యాత్మ  కీర్తనలైనా, 
శృంగార పదాలైనా సమానప్రజ్ఞతో, అసమానప్రజ్ఞతో రచించి, తదనం 
తర కవులను ప్రభావితం చేశాడు. మువ్వ గోపాలునిపై క్షేతయ్య 
అల్లిన పదాలలో తొణికే సరసశ్చంగారమూ, రామచం[ద్రునిపై త్యాగరాజు 
కూర్చిన కృతులలో విరిసే గాఢభక్తీ అన్నమాచార్యులు తన కీర్తనలలో 
ఈ రసాలను పోషించిన తీరును మనకు స్తురింపజేస్తాయి. 


అన్నమయ్య క్రీశ. 15వ శతాబ్దంలో జీవించాడు. ఆయన జీవి 
తంలో అధికభాగం దక్షిణాపధ  మంతటిలో అతి (ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన 
తిరుపతిలోనూ, దాని పరిసరాలలోనూ గడిచింది. అక్కడ (క్రీ) వేంక 
తేశ రసా మి వెలసినచోటు ఏడు కొండలమీద ఉండటం వల్ల భక్తులు 
ఆయనను ‘ఏడుకొండలవాిడని, ఇంకా సరళంగా కేవలం 'కొండలరాయి 
డని వ్యవహరిస్తారు. స్వామి కోవెల ఉన్న కొండ పేరు వేంకటాచలం 
కనుక ఆయనను *వేంకటాచలపతి అని కూడా సంబోధిస్తారు. 


బాల్యంలోనే అన్నమయ్య వేంకకేశ్వరస్వామి దివ్యమంగళ రూప 
సౌందర్యం తిలకించి పరవశుడై, అవధులు లేని ఆ జగదేకపతి అను(గ్రహానికి 
పొతుడై, కైవల్య ప్రాప్తికి భక్తి (ప్రపత్తులే సులభ సాధనాలని చాలు 
విణిష్టాద్వి (త సంప్రదాయాన్ని అవలంబించి వైష్టవుడయ్యాడు. అందువల్ల 
ఆళా (రులు నడచిన బాట ఆయనకు అనుసరణీయ మయింది ఆళ్వారులు 
తమిళదేశానికి చెందిన పరమ భక్తకవులు, యోగసిద్ది పొందిన ధన్యజీవులు. 


ఆధ్యాత్మా క భూమిక 13 


తమిళభాషలో వారు రచించిన పాశురాలలో వ్యక్తమైన భావాలు తరువాత 
యామునాచార్యులు, రామానుజాచార్యులు వంటి దేడికులు విశిష్ట్రాద్వెత 
మతతత్త్వాన్ని (ప్రతిపాదించటానికి కొంతవరకు అధారమైనవి. 


ఆళ్వారుల వలెనే అన్నమాచార్యులుకూడా తన జీవితాన్ని విష్ణు 
పారమ్యాన్ని |ప్రబోధించటంలోనూ, విష్ణుమహిమలను కీర్తించటంలోనూ, 
శరణాగతిమార్గ సౌలభ్యాన్ని ఉద్దాటించటంలోనూ గడిపాడు. స్వామికి 
అనుదినం ఆయన కనీసం ఒక నూతన కీర్తననైనా నియతంగా అర్పించే 
వాడట కీర్తనల రూపంలో స్వామికి వాచిక కెంకర్యం చేయటమే 
తన జీవితపరమావధి అనే విశ్వాసం, తాను నిమిత్తమాత్రుడనని, తనచే 
ఆడించేది పాడించేదీ ఆ సకల _ దేవతాసార్వభౌముడే అనే భావన 
ఆయన రచించిన ఒక కీర్తనలో సొగసుగా వ్యక్తమయింది. 


దాచుకో, నీ పాదాలకు తగ నే జోసిన వుూజ లివి, 
వూని నీ కీరితి రూవు వువృములివి యయా! 


ఒక్క నంకీర్త నే చాలు ఒద్దిక మమ్ము రక్ష వగ 
తక్కినవి భండారాన దాచి ఉండనీ 

వెక్సనమగు నీ నామము వెల నులభము ఫల మధికము, 
దిక్కా నన్నలితి వంక నవి తీరని నా ధనమయ్యాా/ 


నా నాలుకవై నుండి నానానంకీర్త నలు 

వూని నాచే నిన్ను పాగడించితివి, 

వేనామాల వెన్నుడా/ వినుతించ నెంతవాడ, 
కానిమ్మని నా కీ వుణ్యము గట్టితి వింతే యయా! 


ఈమాట గర్వము కాదు నీ మహిమే కొనియాడితిగాని 
చేముంచి నా స్వాతంత్యమున చెప్పునవాడను గాను 
నేమాన పాడేవాడను, నేరము లెంచకుమీ, 
_శ్రీమాధవ! నే నీ దానుడ, (శ్రీ, వేంకలుశుడవయ్యాః 


అన్నమాచార్యులు తన కీర్తనలలో తరచుగా ,డ్రీ, వేంకటేశ్వరస్వామి 
దివ్యసుందర రూపాన్ని వర్షిస్తూ ఉంటాడు. విశిష్టాద్యెత మత సిద్దాంతాలు 


14 ఆన్న చూచారు లు 


వాటిలో పుష్పాలలో పరిమళంవలె అంతట ఆవరించి ఉంటాయి. కనుక 
ఆయన భావాలను స్పష్టంగా (గ్రహించటానికి, ముందుగా వైష్టవమతావి 
ర్పావాన్ని గురించి, వేంకటేశ్వరస్వామి అర్భామూర్తిలో గోచరించే కొన్ని 
సంకేతాల అంతరార్జాన్ని గురించి తెలుసుకోవలసి ఉంటుంది. 


దేవుడు ఒక్కడే అన్కి విద్వాంసులు ఆయనను బహురూపాలలో 
భావిస్తారని వేదద్రష్టలు ఎన్నడో ఘంటాపధంగా చెప్పారు. ఆ 
విధంగా దైవాన్ని గురించి ఏర్పడిన బహుభావనలలో నిశ్చయంగా అతి 
రమ్యమైనది శ విష్ణస్వరూపం. విశ్వాన్ని రక్షించటం, పోషించటం 
ఆయన కర్తవ్యం విశ్వమంతట వ్యాపించినవాడు గనుక విష్ట్ణువని (“విశతీతి 
విష్ణుః”), జీవులందరికీ గమ్యమైనవాడు గనుక నారాయణుడని (“నరాణాం 
నిత్యానాం అయనం ఇతి “నారాయణి పదమ్‌”), సార్హకనామా లేర్చడినవి. 
జాదార్యం, సౌహార్హం, కారుణ్యం, వాత్సల్యం, మార్దవం, మాధుర్యం 
వంటి సమస్త కల్యాణ గుణాలకు నిధియై, సర్వదా (ప్రపన్నులను పరి 
రక్షించటానికి బద్దకంకణుడై ఆయన విరాజిల్లుతూ ఉంటాడు. 

వేదకాలంలో ధ్యానమగ్నులెన (ద్రష్టలు తమ మనోవీధిలో (ప్రథ 
మంగా విమ్ణుస్వరూపాన్ని దర్శించారు. ఆయనను వారు ఉదయభానునిగా 
భావించి, సూర్యాంతర్వర్తిలయైన దేవతామూర్తిగా పేర్కొన్నారు. కాని 
క్రమంగా వారి దృష్టిలో ఆయన రూపం, తేజం విస్తరించి, (బాహ్మణాల 
రచనా కాలానికి ఆయనను దేవతాగణ మంతటికీ అధిధేవుడని పరి 
గణీంచటం జరిగింది. “విష్ణువాస స్థానమైన పరమపదాన్ని సూరులు 
సతతం ఆకాశం పై ఆవరించిన నేత్రంగా దర్శిస్తూ ఉంటా” రనే అర్హంతో 
బుగే దంలో ఒక మంత్రం ఉన్నది." సమస్త కర్మకలాపాల (ప్రారంభంలో 
ఆ మంత్రాన్ని పరిస్తారు. ఆ వేదంలోనే మరొక శ్లోకంలో దిర్హతముడు 
“పరమార్భాన్ని _గ్రహించగోరేవారు విష్ణునామం తమకు అట్టి జ్ఞానాన్ని 
ప్రసాదిస్తుందనే దృఢవిశ్వాసంతో ఒక్కమారైనా ఆ నామాన్ని ఉచ్చరిం 
చండి” అని హితబోధ చేస్తాడు.” బుగ్వేదంలో విష్ణుపరంగా [ప్రయుక్త మైన 
“ఉరుక్రమి, “త్రివిక్రమి, “పరమపది శబ్దాలు నాటికే దేవతా శ్రేణిలో 
ఆయనకు లభించిన (ప్రాముఖ్యాన్ని సూచిస్తున్నవి. ఐతే అప్పుడు విష్టు 
వును ప్రధానంగా యజ్ఞపతిగా భావించేవారు. ఆయనయే భక్తికి ఏకైక 


ఆధ్యాత్మ క భూమిక 15 


లక్ష్యమని, భక్తులను అను[గ్రహించటమే తన వ్రతంగా భావించే దయా 
సముద్రుడనే భావాలు తరువాత వ్యాప్తి చెందినవి. 

విశ్వవ్యాపి అని బుగ్వేదం కీర్తించే విష్ణువు, బ్రాహ్మణాలు ప్రస్తు 
తించే నారాయణుడు, జనసామాన్యంలో దైవంగా విశేషాదరణ పాతు 
డైన వృష్ట్ణివంశ సంభూతుడు వాసుదేవ కృష్ణుడు - ఈ ముగ్గురి 
మేళనం నుంచి వైష్టవమతం ఆవిర్భవించింది విష్ణువే పరదైవమని, 
భక్తితో ఆయనను ఆరాధించటమే మానవజీవిత పరమావధి అని ఆ 
మతం ప్రతిపాదిస్తుంది. ఆ జగదేకప్రభువు ఆవాసం వైకుంరం. ఆయన 
దేవేరి (శ్రీదేవి (లక్ష్మి). అనుగహం ఆయన ప్రధానలక్షణం. అశేష 
లోకాల సృష్టి స్థితి లయాలు ఆయన లీల అధర్మ వినాశం, ధర్మ 
సంస్థాపనం ఆయన విధులు. దుష్ట్ర గిక్షలణ, శిష్ట రక్షణ చేయటం కోసం 
అప్పుడప్పుడు ఆయన భౌతికరూపం ధరించి భూలోకంలో సంచరిస్తాడు. 
ఆ రూపాన్ని “అవతారంి అంటారు. 


విష్ణువు ఐదు రూపాలలో అభివ్యక్తమౌతాడని, అవతారం వాటిలో 
ఒకటి అని వెష్టవమతం బోధిస్తుంది. ఈ ఐదు రూపాలలో మొదటిది 
పరవాసుదేవరూపం అది మానవుల ఊహకు అతీతమైనది. సృష్టి 
స్తితి సంహార కార్యసాధనకు ఏర్పడినది వ్యూహరూపం ధరాధామంపై 
ప్రాకృత దేహంతో దిగివచ్చే రూపాన్ని “విభవం” అంటారు. ఇక 
“అంతర్యామి” రూపంలో ఆయన జీవుల హృదయాంతర్వర్తియై వారి 
భావాలను పరిభమింపజేస్తూ ఉంటాడు. ఇంక చివరది అర్బారూపం. 
దేవాలయాలలోనూ, భక్తుల నివాసాలలోనూ ఎ(గ్రహరూపంలో ఉంటూ 
వారి పూజలను అందుకొంటూ ఉంటాడు. 


శ్రీ మహావిష్ణువు అభివ్యక్తమయ్యే ఈ ఐదు రూపాలలో భక్తు 
లకు అత్యధికంగా ఆహ్లాదం సంఘటించేది ఆలయాలలో వెలసిన అర్నా 
రూపమే. ఎందుచేతనంకు, వారు ఆలయంలో (ప్రతిమారూపంలో 
ఉన్న స్వామి సౌందర్యాతిశయాన్ని నేత్రపర్వంగా తిలకించటానికీ, ఆయన 
దివ్యనాన్ని ధ్యాన్ని ఇప్పుడే, ఇక్కడే తనివితీర అనుభవించటానికీ అందువల్ల 
అవకాశం కలుగుతుంది గనుక. అందుచేతనే ఎందరో భక్తకవులు తమ 
ఇష్టదేవత దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిజన్మలోనూ సందర్శించే భాగ్యమే 


16 అన్నా యాచారు యు 


తమకు నిశ్చయంగా లభ్యమయ్యే పషక్షంలోో మానవ జన్మకు సహజమైన 
క్లేశాలను సునాయాసంగానే భరిస్తాము కాని మరొక లోకంలో - 
స్వర్గంలోనైనా - శాశ్వతనివాసం తాము కాంక్షించబోమని తమ గీతా 
లలో అర్భామూర్తులపట్టు తమ గాఢానురక్తిని వ్యక్తం చేశారు. 


శాస్త్ర విహితమైన అర్చనాదులకు భక్తులు దైవప్రతిమలను గాని, 
సంకేతరూపమైన వస్తువులనుగాని ఉపయోగిస్తారు. సాలగ్రామ శిలను 
విష్ణుమూర్తికి సంకేతంగా పరిగణిస్తారు. ఆగమ శా,స్త్రానుసారం ప్రతిప్పిం 
చిన విగ్రహం స్వామిస్వరూపంగా నిలిచి ఏకాగ్రత సాధించటానికి కూడా 
తోడ్పడుతుంది * రూపరహిత దైవంపై మనస్సు నిలవటం కష్టం 
గనుక్క (ప్రతిమలు యధార్థ రూపాలు కాకపోయినా ధ్యానానికి తోడ్ప 
డతాయి గనుక్క వివేకవంతులు తమ ఆధ్యాత్మిక సాధనలో వాటిని 
ఆలంబంగా చేసుకొంటారని విషు సంహిత అనే (గ్రంథంలో ఉన్నది. కొని 
శ్రీవెష్టవం అనే పేరుతో వ్యవహారంలో ఉన్న విశిష్టాద్వైత మతాన్ని 
అనుసరించేవారు మాత్రం స్వామి ప్రతిమ కేవలం ఏకాగ్రతను సాధిం 
చటానికి నిలిపే ఉపకరణం కాదని ఆ (ప్రతిమా రూపంలోనే ఆయన 
తన దివ్యశక్తులతో విరాజిల్దతూ ఉంటాడని, విగ్రహం సాక్షాత్తు దైవ 
స్వరూపమే అని విశ్వసిస్తారు ఆయన గుణాలలో *సౌలభ్యంి ఒకటి 
భక్తులు సులభంగా ఆశ్రయించటానికి అనువుగా ఆయన అర్బారూపం 
ధరించి ఆలయాలలో ఉంటాడని వారు భావిస్తారు * 


విష్ణుమూర్తి ని ఆయన అవతారాలలో అధికంగా జనులకు [పీతి 
పాత్రమైన రామ, కృష్ణాది మూర్తులను అర్బించటానికి నిర్మితమైన 
దేవాలయాలు భారతదేశంలో అన్ని (ప్రాంతాలలోనూ ఉన్నవి వాటిలో 
108 ఆలయాలు ,శ్రవైష్టవులకు ముఖ్యమైనవి. వాటిని వారు దివ్య 
దేశాలని అంటారు. వాటిలో మూడు క్షేత్రాలు -— రంగనాధథధసా (మి 
ఆలయం ఉన్న (శ్రీరంగం, వరదరాజస్వామి వెలసిన కాంచీపురం (కంచి), 
వేంకటేశ్వరస్వామి నివాసమైన తిరుపతి -- అన్నిటిలో కయ lsae 
'శీ/వెష్టవులు భావిస్తారు ఈ మూడూ దక్షిణ దేశంలోని ప్రసిద్ద వుణ్యక్షే 
త్రాలు కావటమే కాదు, విశిష్ట్రాద్వై త మత (ప్రచారానికి (ప్రధానకేంద్రాలుగా 
కూడా రూపొందినవి. ఈ ఆలయాలలోనూ, మరికొన్నిటిలోనూ వెలసిన 


ఆధా లె క భూమిక 17 


(ప్రతిమలు మనుష్యులు (ప్రతిష్పించినవి కావని, అవి స్వ్వయంవ్యక్తమూర్తులని 
వెప్ట్లవులు విశ్వసిస్తారు ఈ మూడు మూర్తులు విష్ట్ణుపరమైన మూడు 
భావనలను వ్యక్తీ కరిస్తున్నవని వారంటారు. ఐదు పడగల ఆదిశేషునిపై 
యోగనిద్రాము[ద్రాభిరాముడైన రంగనాధుడు వైకుంరంలోని విష్ణుమూర్తి; 
కంచి వరదరాజస్వామి అష్టాక్షరిమంత్రానికి లక్ష్యమైన నారాయణుడు, 
ఇక వేంకకేశ్వరస్వామి భగనగ్గితలోని చరమ శ్లోకం ద్వారా (ప్రపత్తి 
మార్గాన్ని బోధించిన పరాత్పరుడు అని వారు భావిస్తారు 


ఆగమశా,స్రానుసారం ఆలయంలో (పతిప్టించే విష్ణుప్రతిమను స్టానక 
భంగిమలో నిలబడి ఉన్నట్టు కాని, ఆసన భంగిమలో కూర్చొని ఉన్నట్లు 
కాని శయన భంగిమలో పవళించి ఉన్నట్టు కాని మలచవలసి ఉంటుంది. 
వేంకకేశ్వరస్వామి స్లానక భంగిమలో కమనీయ పద్మ పిరంపై కనుల 
పండుగ చేస్తూ నిలిచి ఉన్నాడు తలపై రత్నఖచితమైన స్వర్షకిరీటం. 
ఆపాదమస్తకం అతి ప్రశస్తమైన ఆభరణాలు. కర్ణాలకు వలయాకృతిలో 
కనకభూషణాలు. కరచరణాలకు కంకణాలు భుజాలకు నాగాభరణాలు. 
లలాటఫలకంపై కర్చూరతిలకం ఆ తిలకం నడుమ సన్నటి కస్తూరి 
రేఖ విరిసిన పద్మ దళాల వంటి నయనాలు మీదికీ, కక్రిందికీ కాక 
ఎదుట నిలబడి నమస్కరించే భక్తులపై నిలిచి సమదృష్టిలో ఉన్నవి. 
ఆ కరుణార్హం దృక్కులు, పెదవులపై విరిసిన దరహాసం ఆ జగన్మోహన 
మూర్తి అలౌకిక సౌందర్యాన్ని అతిశయింపజేస్తున్నవి. 


ఆయన వక్షస్థలం ,శ్రీ/దేవికి నివాసం కనుక ఆయనను శ్రీనివాసు 
డంటారు. వై కెత్తిన రెండు హస్తాలలో ఆయన శంఖచక్రాలను ధరించి 
ఉన్నాడు (క్రింది కుడిచేయి వరదముద్రతో తన పాదాలనే చూపుతూ 
ఉన్నది ఎడమ చేయి మోకాలివైన కట్యవలంబితము[ద్రతో విరాజిల్పుతూ 
ఉన్నది. ఈ ముద్రల అంతరార్హం (గ్రహించటం అవసరం 


వేంకటేశ్వరస్వామి “జనతాభిమతాధికదానరతు” డని, అంటే, 
అడిగిన మేరకంలు అధికంగా వరాలు (ప్రసాదించే దైవమని భక్తులు 
విశ్వసిస్తారు. ఆయన కుడిచేయి వరదము[ద్రతో ఈ గుణాన్ని సూచిస్తు 
న్నది. అరచేయి పూర్తిగా తెరచి ఉన్నది. అంటే ఏ విధమైన అడ్డూ, 
అవధి లేకుండా ఆ చేతినుంచి వరాలు ధారగా జారతాయని ఆ హస్తం 


18 అన్న మాచారు ఫలు 


సూచిస్తున్నది. పైగా ఆ చేయి స్వామి ,శ్రీపాదాలను చూపుతున్నది 
భగవద్గీత చివర “మా మేకం శరణం (వజ” అని కృష్ణుడు చేసిన 
బోధను ఆ హస్తం సంకేతరూపంలో వ్యక్తం చేస్తున్నది ఆ బంగారు 
పొదాలను ఆ(శయించిన వారికి సమస్తపాపాలు తొలగి, చివరకు మోక్షం 
కూడా లభిస్తుందని ఆ ముద సూచిస్తున్నది ఇక ఎడమచేయి 
మోకాలికి కొంచెం పైన, కట్యవలందితము ద్రలో ఉండి ఆ మహా 
(ప్రభువును నమ్ముకొన్న వారికి (ప్రాపంచిక సమస్యలు మోకాలిలోతు వరకే 
తటస్టించవచ్చును గాని అవి వారిని ముంచవన్సి ఏ సమస్య ఎదురైనా 
వెంటనే వారికి స్వామి రక్షణ లభించి తీరుతుందని సూచిస్తున్నది. 


వేంకటాద్రి శిఖరంపై స్వామి ఆవిర్భావాన్ని గురించి వరాహ 
పురాణం, బ్రహ్మాండపురాణం, భవిష్యోత్తరపురాణం వంటి సంస్కృత 
(గ్రంథాలలో అనేక గాథలు కనిపిస్తాయి ఐతే ఈ వురాణాల కర్తలను 
గురించి కాని రచనాకాలాన్ని గురించి కాని మనకు నిశ్చయంగా ఏమీ 
తెలియదు. కాగా స్వామిని గురించి ఆ పురాణాలలో కానవచ్చే కథలలో 
కల్పన న్‌, యధార్హం ఏదో నిర్ణయించటం అసాధ్యం. ఆ దేవాలయా 
నికి సంబంధించి, పరిశీలనకు నిలిచే (గంధస్తమైన ఆధారాలలో మొట్ట 
మొదటిది పరంపరనార్‌ వ్రాసిన శిరప్పాయిరమ్‌ అనే తమిళవుస్తకంలో 
కనిపిస్తుంది. (క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందినదని విమర్శకులు 
భావించే తొల్కాప్పియమ్‌ు అనే తమిళవ్యాకరణానికి ప్రశంసారూపకమైన 
ఆ పుస్తకంలో ప్రధమంగా '*“వేంగడం”' కొండను గురించి - అంటే, 
వేంకటాచలాన్ని గురించి -- (ప్రస్తావన కనిపిస్తుంది. ఐతే దానిలో ఆ 
కొండ పేరు ప్రసక్తమయింది కాన్సి స్వామిని గురించి ఏమీ (ప్రస్తావన 
లేదు. క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందిన సంగం కవి మామూలనార్‌ 
వ్రాసిన అహానానూరు అనే కావ్యంలో కూడా వేంగడం కొండ పేరు 
కనిపిస్తుంది కాని, వేంకటేశ్వరస్వామి ప్రసక్తి లేదు. ఆ కొండమీద 
"వైభవంగా ఉత్సవాలు జరుగుతాయని, ఉత్సవాలు చేయించిన గృహస్తులకు 
పుష్కలంగా సిరిసంపదలు లభిస్తాయని మాత్రం ఉన్నది ఆ శతాబ్దా 
నికే చెందిన ఇలంగో అడిగళ్‌ రచించిన  శిలప్పదికారం అనే ఇతిహాస 
కావ్యంలో మాత్రం వేంగడం కొండ పేరుతోపాటు ఆ కొండ మీద 


ఆధ్యాత్మిక భూమిక 19 


వెలసిన దైవం శంఖచక్రాలను ధరించిన శ్యామవర్డుడైన (క్రీ, మహావిష్టు 
వని కూడా స్పష్టంగా ప్రకటిత మయింది. ఐతే వేంకటాచలక్షేత్ర 
ప్రశస్తిని ఆ పర్వతం పవిత్రతను, స్వామి వైభవాన్ని రమణీయగీతాలలో 
ధారాళంగా వర్ణించటం జరిగింది మాత్రం ప్రఖ్యాత భక్తకవులు ఆళ్వా 
రులు రంగంమీదికి ప్రవేశించిన తరువాతనే అని నిశ్చయంగా చెప్పవచ్చును. 

“ఆళ్వార్‌ శబ్దానికి సూలంగా “మునిగినవాడు” అని అర్హం. ఇక్కడ 
“అవధులు లేని గంభీరమూర్తి!ీ అయిన దైవంలో సదా మగ్నుడైన మహాభ 
కుడు అని అన్వయం చేసుకోవాలి. క్రీస్తు శకం 6 - 9 శతాబ్దాల మధ్య 
తమిళదేశంలో వసించిన 12 మంది  విమ్ణుభక్తులకు “ఆళ్వారులు 
అనే పేరు రూఢమయింది. అందుకే తెలుగులో వారిని '*పన్నిద్ర 
రాళ్వారులని వ్యవహరిస్తారు. వారందరూ భక్తకవులే. వారిలో అధిక 
సంఖ్యాకులు నిరంతరం ఒక వివ్వాలయంనుంచి మరొక విష్టాలయానికి 
యాత చేస్తూ, భక్తి పారవశ్యంలో “పాశురములు” అనే కీర్తనలను అల్లి, 
[(శావ్యంగా గానం చేస్తూ, అడుగు మోపిన నేలపై విష్ణుభక్తి వియద్గంగా 
(స్రవంతిని (ప్రవహింపజేస్తూ, హృదయాన్ని కదిలించే మధురగీతికా మారి 
కలతో సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ కాలం గడిపారు. తన్మయతలో 
వారు సంచరిస్తున్నప్పుడు వారికి జగమంతట విష్టులీలావిలానమే కనిపిం 
చటం వల్ల, అప్రయత్నంగా అమృత మధుర కవితలను ఆలపించారు 
ఆలయంలో స్వామి దివ్య మంగళ విగ్రహం కనిపించినా, ఆకాశవీధిలో 
నీలమేఘం కానవచ్చినా, సాగరతరంగాలలో నిబిడ నీలిమ గోచరించినా, 
వారి మనోవీధిలో ఆ నీలమేఘశ్యాముడే సాక్షాత్కరించేవాడు. అందుకే 
వారు ఆయన లీలామాధురిని వర్ణిస్తూ నాలుగువేల పాశురాలు రచిం 
చారంటే ఆశ్చర్యపడవలసినదేమీ లేదు. ,శ్రీవైష్ణవాచార్య పరంపరలో 
ఆద్యుడైన నాథముని 10వ శతాబ్దంలో ఆ కవితలన్నిటినీ నాలాయిరం 
(“నాలుగు వేలు), దివ్యప్రబంధం అనే పేర (గంధరూపంలో సంకలనం 
కావించాడు. వేదాలలోని బుక్కులతోపాటు ఆళ్వారుల పాశురాలను 
కూడా ఆనాటినుంచి నేటివరకు దక్షిణదేశంలోని (ప్రముఖ విష్టాలయా 
లలో అవిచ్చన్నంగా నిత్యం గానం చేయటం నియతంగా సాగుతూ 
ఉన్నది. 


20 అన్న యూాచారు ఫలు 


శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆళ్వారుల స్తానం అత్యున్నత మైనది 
కావటం వల్ల తమ గీతాలలో వారు కీర్తించిన 108 క్షేత్రాలను వైష్ణవులు 
దివ్యదేశాలుగా పరిగణిస్తారు. తమిళంలో వాటిని పాడల్‌ పెటు పడి- 
గళ్‌ (పాటలు అందుకొన్న (పదేశాలు’) అని వ్యవహరిస్తారు. వాటిలో 
రెండు - వైకుంరం, క్షీరసాగరం  దివ్యసీమలకు చెందినవి మిగిలిన 
శేత్రాలన్నీ భూలోకంలో ఉన్నవే. వీటిలో తిరుపతి ప్రస్తావన తరచుగా 
వస్తుంది. ఆళ్వారులలో అధిక సంఖ్యాకులు న యంగా ఆ క్షేత్రాన్ని 
సందర్శించటం, వారిలో పదిమంది శ్రీ, వేంకళేశ్వరుని వైభవాన్ని 
తమ పాశురాలలో కీర్తించటం అందుకు కారణాలు. 


అన్నమాచార్యులకు ఆళ్వారుల భక్తి గీతాలతో సన్నిహిత పరిచయం 
ఉన్నదని భావించటానికి మనకు రెండు కారణాలు కనిపిస్తున్న వి. మొద 
టిది, ఆయన కూడా ఆళ్వారుల కోవకే చెందిన వైష్టవభక్తకవి కావటం 
ఆయన కూడా నిరంతర విష్టుచింతా మహాసాగర మగ్నుడైన “ఆళ్వారు. 
తౌత్తి (కచింతనతో చేరిన భక్తి పారవశ్యాన్ని వారివలెనే అనుభవించిన పరమ 
భాగవతుడు. తానుకూడా వేలకొలది భక్తిగీతాలు |[వాసినవాడు కనుక ఆ 
బాటలో అప్పటికే పయనించిన పూర్యకవుల రచనలతో ఆయనకు పరి 
చయం ఉండటం సహజం రెండవది, విణిష్టాదె న్వెతమతాన్ని ప్రబోధించిన 
ఆచార్యులలో [పప్రధమగణ్యుడైన రామానుజాచార్యులు “దైవం ఉన్నాడని 
నిరూపించటానికి ముఖ్యాధారం దైవంలో మగ్నమై ఉండటమే”? అని 
భావించి, ఆళ్వారుల ఆలాపాలకు 'వేదవాక్కులతో సమాన (ప్రాధాన్యం 
ఇచ్చాడు. చిన్ననాటనే ,శ్రీవైష్టవమతాన్ని అవలంబించిన అన్నమాచా 
ర్యులు కొన్ని ఏండ్ల పాటు విశిష్ట్రాద్పె తతత్తాాన్ని అధ్యయనం చేశాడు ఆ 
తత్తా;నికి ఆళ్వారులు దివ్యప్రబంధంలో వ్యక్తం చేసిన భావాలుకూడా 
ఒక ఆధారమే. ఆ (గంధం నాలుగు వేదాల సారమని (గీ ,వైష్ణవుల 
విశ్వాసం. అందుకే దానిని వారు “ద్రావిడ వేదం అనీ, “పంచమా 
గమంి అనీ అంటారు. అన్నమాచార్యుల మనుమడు ఆయనను “పంచ 
మాగమ సార్వభౌముడు” అని పేర్కొనటం ఈ సందర్భంలో మనం 
గమనించవలసి ఉంటుంది. 


కనుక చిరకాలంగా వస్తున్న ఈ వెష్టవభక్తిగిత సంప్రదాయాన్ని 


ఆధా గల క భూమిక 21 


మనం (గహించటానికీ, ఆ భక్తకవుల ఊహలను, భావనను అర్హం చేసు 
కోవటానికీ ఆళ్వారులు తిరుపతి కొండను గురించి, వేంకటేశ్వరస్వామి 
మహిమను గురించి |బ్రాసిన పాశురాలను కొన్నిటీినై నా పరిగిలించటం 


అవసరం 


దేవుని కొలది భక్తులు. ఆయన లక్షణాలే వారికి కూడా అలవడటం 
సహజం. ఉదారత, సమృద్ది విమ్ణుభక్తులకు సహజంగానే సంప్రాప్తిస్తాయి. 
అందువల్ల దివ్యప్రబంధంలో తిరుపతి. క్షేత్రాన్ని, వేంకటశ్వరస్వామి 
వె భవాన్ని వర్షించే పాశురాలు 197 ఉన్నట్టు విద్వాంసులు గుర్తిం 
చారు ఆ కొండ మహత్యాన్ని చాటుతూ, కొన్ని పాశురాలు కొండమీది 
మనోహర ప్రకృతి దృశ్యాలను వర్తిస్తాయి 

శ్రీ వేంకటేశ్వరస్వామి పాలకడలిలో పాముపాన్సుపై పవళించిన 
శ మహావిష్ట్ణువని చాటిచెప్పి, పాపులకు, పరమయోగులకు సమంగా 
అందుబాటులో ఉండటం కోసం ఆయన అర్భామూర్తి యై భువిమీద తన 
ఆవాసం ఏర్పరచుకోవటంలో వ్యక్తమయ్యే సౌలభ్యగుణాన్ని కీరిసాయి 
ఈ కీర్తనలలో పునరావృతమయ్యే మరొక ఇతివృత్తం మధురభక్తి 
స్వామిని నాయకునిగా భావించి ఆయనతో శృంగారం నెరపుతున్నట్లు 
కొన్ని కీర్త నలు వర్షిన్తాయి ఆళ్వారులలో ఏకె కమహిళ అయిన ఆండాళ్‌ 
పాశురాలలో నేగాక నమ్మాళ్వార్‌ వంటి ఇతరుల రచనలలో కూడా ఈ 
మధురభక్తి అక్కడక్కడ కనిపిస్తుంది 


చెజకుపాలు గడ్డకట్టి చక్కెర అయినస్ట అవధులు లేని (శ్రీనివా 
సుని కారుణ్యం ఘనీభవించి వేంకటాద్రిగా రూపొందినదని ఒక సొగసైన 
భావన ఉన్నది. యాత్రికుల పాపాలను భస్మం చేయగల శక్తి ఆ 
పర్వతానికి ఉన్నదని చిరకాలంగా భక్తులు విశ ;సస్తున్నారు ఆళ్వారుల 
రచనలలో వేంకటాచలానికి ఉన్న ఈ పాపనిర్మూలనపటిమను ప్రస్తుతించే 
కీర్త నలు కొన్ని కనిపిస్తాయి. 


ఉదాహరణానికి ఆళ్వారులలో ఆద్యుడైన పొయ్యిగై ఆళ్వారు రచిం 
చిన ఒక పాశురాన్ని గమనించవచ్చును. 


22 అన్న మాచార్వుూలు 


నీరినంవదలు కాంక్షీ ంచేవాతు, 
ఆత్మా నుభూతిని అ వేక్షించేవార్క, 
నుందరతులనీదామాలతో 

శోభించే దేవుడే శరణ్యుడని 

ఆ మవ్యోవభువునే ఆ(శయించేవారు, 
ఈ మువ్నంరి పొవ జా(౧లలను 
శమింవదోనే వేంగడమే 

కోరి నిత్వనూరులు 

దివినుంచి దిగి ఆ(శయించే ధామం 


ఈ పాశురంలో మూడు విభిన్న ఫలాలను అర్ధించే వ్యక్తులను 
గురించి (ప్రస్తావన ఉన్నది. మొదటి వ్యక్తి బద్దజీవి అతనికి ఈ లోకమే 
సమస్తం. అతడు అషేక్షించేది [పాపంచికమైన ఐశ్వర్యం రెండవ వ్యక్తికి 
ఇహాన్ని మించినది మరేదో ఉన్నదని, దానిని పొందాలని, ఆకాంక్ష ఉన్నది 
గాని అది కేవలం బుద్దికి మాత్రమే పరిమితమైనది. ఆత్మానుభూతి 
పొందాలనే సంకల్పమే గాని దైవాన్ని అనుభవించి ఆనందించాలనే 
అభిలాష అతనిలో కనిపించదు ఇక మూడవ వ్యక్తి భక్తుడు అర్చన 
వేళ తులసీహారాలతో నేత్రపర్వంగా దర్శనమిచ్చే (శ్రీమహావిష్ణువే ఏకైక 
శరణ్యుడని (గ్రహించిన విజ్ఞుడు. అర్హిజనుల అభిష్టాలను ప్రసాదించటా 
నికి కొండమీద కల్పవృక్షంవలె ఆ దేవదేవుడు నిలిచి ఉన్నాడు. వారు 
ఆయనను చేరటానికి వీలుగా ముందు వారి పాపాలను భస్మిపటలం 
చేయటానికి సిద్దంగా ఉన్నది వేంకటాచలం 


ఆ పవిత్ర పర్వతాన్ని మనసార స్మరిస్తేనే చాలు, పరమపదంలో 
నిత్యనివాసభాగ్యం (పాప్తిస్తుందని ఉద్దాటించాడు తిరుమళ్ళ్నిశె ఆళ్వారు 
“కొండ” (వనక్తి ఎన్నడు వచ్చినా, 
వేంకటాదినే నేను క్రీర్తించాను 
వరమవదంలో నాకు 


నివానన్లానం నిశ్చిత మయింది 
నా భక్తి వలలో (శ్రీకాంతుడు 


ఆధా ల క భూవిక 23 


చిక్కు కొన్నాడు 
ఆయన వపొదాల నడుము 
నతు వట్టుబడ్డాను. 


హృదయాన్ని కదిలించే మరొక మధురగీతంలో చిరకాలంగా తనకు 
తిరుపతిక్షేతం దర్శించవలెనని గాఢాభిలాష ఉన్నదని ఆ శుభదినం 
సం|ప్రాప్తించేవరకు ఇసుకలో ఆ కొండ ఆకృతిని గీచి దానిని చూస్తూ 
ంత్పప్తి పడుతున్నానని తిరుమళిశై ఆళ్వారు తన ఆర్తిని వ్యక్తం చేశాడు 


et 


వదకమల సేవాభాగ్యం (వసాదించుమని 

వేంకటువతిని వేడుకొంటున్నాను 

వర పాతంతో పొంగి 

మణ మాణీక్వాలతో 

జారి వడే జలపాతాలతోనూ, 

అ జలధారలకు వెరచి 

వరు గెత్తుతూ కొండచిలువకు 

వట్టుబడే మత్త్రగజుంతోనూ, 

మనోవారంగా గోచరించే 

గిరిని చేరవలెనని 

ఆరటిస్తున్నాను. 

ఇనుకలో ఆ కొండ 

ఆకారం గీచి 

దొని వంక 

చూన్తూ ఉన్నాను 

కులశేఖరాళ్వారు కూడా వేంకటాచల (ప్రశస్తిని కీర్తిస్తూ కొన్ని 

గీతాలు వ్రాశాడు చేత పాంచజన్యం ధరించిన పరమప్పురుషుని ఉనికి 
వల్ల పునీతమైన ఆ పర్వతా[గంపై షక్షిగానో, జలచరంగాన్నో పొదగానో, 
చెట్టుగాన్నో మెట్టుగానో ఉండగలిగితే తన జన్మ ధన్య మవుతుందనే 
భావం ఆయన ఆ పాశురాలలో వ్యక్తం చేశాడు 


24 ఆన్న యా ye 


(తై లోక్క వార్రభ్యం 
వాంఛించను నేను 
స్సర్ల లోకంలో ఊర్ల(ణి 
వచిన fon నుఖం కూడా 
కొంకి ంచను త్ర 
(ఏవాళాధరంతో 
స్వామి నిలిచిన 
వేంకటుగిరి శిఖరం వె 
పదో ఒక పదార్హంగా 
ఉండవలెనని మా[తమే 
అభిలషి నాను 


అన్యత్ర దుర్లభుడైన ఆదిదేవుడు వేంకటాద్రి శిఖరంపై అర్బా 
మూర్తిగా జగన్మోహనాకారంతో వేంకలుశ్వరసా(మియై వెలసి, సమస్త 
జనులు సేవించటానికి వీలిచ్చే ఈ సౌలభ్యమే ఆ కొండ (ప్రసక్తి 
రాగానే ఆళ్వారులు అంత తన్మయత చెందటానికి కారణం విగిష్టాదె(త 
మతానుసారం భగవంతునికి “పరత్వం” (సర్వంసహాధికారం), “సౌలభ్యం” 
(సులభంగా అందరికీ లభించే వీలు) అని రెండు ప్రత్యేకలక్షణా లున్నవి"? 
ఈ లక్షణాలను వివరించటానికి చక్కని ఉదాహరణం ఒకటి ఉన్నది అది 
రామానుజాచార్యులు చూపిన పోలిక అని అంటారు ఒక ఏనుగు ఉన్నది 
కుంటివా డున్నాడు ఏనుగును ఎక్కటానికి కుంటీవానికి అనుమతి లభిం 
చినా, అతడు దానిని అధిరోహించలేడు ఆ విధంగానే భవబంధంలో 
చిక్కుకొన్న నికృష్ట జీవి కూడా ఆ పరాత్పరుని సమీపించలేడు. ఐతే 
ఏనుగు తన కాళ్ళను వంచి నేలమీద కూర్చుంటు, కుంటివాడు దానిని 
ఎక్కగలడు ఆ విధంగానే ఆ దేవదేవుడు కూడా అవతారరూపంలోనో, 
అర్భామూర్తిగానో ఈ ధరాధామం మీదికి దిగివస్తే, ఆర్తితో చేర 
వచ్చే అతిసామాన్య జీవులకు కూడా ఆయన సులభంగా లభిస్తాడు. ఈ 
రెండు రూపాలలోనూ అవతారం కంటు అర్భామూర్తినే భక్తులు విశే 
షంగా అపషేక్షిస్తారు ఎందుకంకే, అవతారం కేవలం పరిమితకాలంలో 
ఏదో ప్రత్యేక (ప్రయోజనాన్ని సాధించటానికి దివినుంచి భూమికి దిగి 


ఆధా గత్తె క భూమిక 25 


రావటం జరుగుతుంది. వచ్చిన పని పూర్తికాగానే అవతార పరిసమాప్తి 
అవుతుంది. అర్బావిగ్రహం విషయంలో ఆ విధంగా కాదు కలకాలం 
భక్తజనుల కనుల యెదుట కనిపిసూ ఉండటం వల్ల ఆ రూపం వారికి 
అత్యంతం ఆదరణీయ మవుతుంది. ఈ భావాన్ని పొయ్యిగై ఆళ్వారు 
ఒక పాశురంలో వ్యక్తం చేశాడు. 


సాగరతరంగ నద్ధుశ 
శ్వామవర్షుడై న (వభువు 
వరిర్మక్షించినది భూమిని; 
లేవనెత్తినది కొండను, 
నంవారించినది భయ 
కంవితుడై న కంనుని; 
వవళించినది పాలకడలి పె, 
నిలకడగా నిలిచినది 
వేంకటగిరి మీదనే 


నీట మునిగిన భూమిని రక్షించటానికి ఆయన వరాహమూర్తియై 
వచ్చాడు కృష్ణుడై గోవర్తనగిరిని కేల నెత్తాడు. కంసుని సంహరించాడు. 
కొని ఆ అద్భుత కార్యాలను ఆయన ఆ అవతారాలు ధరించి వచ్చిన 
ప్పుడు జీవించి ఉన్న జనులు మాత్రమే చూడగలిగారు. 


నమ్మాళ్వారు కూడా వేంకటేశ్వరస్వామిని కృష్ణ, వామనరూపాలు 
ధరించి వచ్చిన విష్ణువుగా స్తుతించాడు. ఆయన వెలసిన వేంకటాది 
యాత్రికుల కేశాలను హరించగలదని ఉద్దాటించాడు. 


వేంకటాద్రిని చేరగానే 
క్లేశాలన్నీ తొలగిపోతాయి. 
దివినుంచి దిగి వచ్చి 

దేవాధి దేవుడు 

ఆ కొండమీద నిలిచి ఉన్నాడు. 
ఒకనాడు కొండను కేల నెత్తి 
కుంభివృష్టీ నుంచి గోవులను, 


25 అన్న చూచారు యి 


గోవకులను డీ ంచినవాడు 
తన అడుగులతో 
మూడు లోకాలను కొలిచిన (వభువు 


ఒక సందర్భంలో లక్ష్మీదేవి ఆగ్రహంతో తన నాధుని విడనాడి 
భూలోకానికి వచ్చినదనీ, ప్రియావియోగం సహించలేక విష్ణువు కూడా 
వైకుంరం వదలి భూమిమీదికి దిగివచ్చి, వేంకటాది'పై వసిస్తున్నా 
డనీ ఒక గాధ పురాణాలలో ఉన్నది. ఆ (ప్రభువు చె కుంరంలో కంలు 
వేంకటాద్రి మీదనే సులభంగా లభ్యుడవుతాడు గనుక నిరంతరం వైకుం 
రంలో స్వామి సాన్నిధ్య భాగ్యం అనుభవించే నిత్యసూరులు కూడా 
అక్కడినుంచి వచ్చి వేంకటాద్రి మీదనే ఆయనను అర్చిస్తూ ఉంటారని 
ఆలా (రులు పదేపదే వర్తిస్తారు 
నమ్మాళ్వారు తన పాశురంలో వేంకటేశ్వరస్వామిని దివ్యకళలతో 

శోభిల్దతూ గోవర్లనగిరిని తన _ చిటికెనవేలిపై నిలబెట్టి, గోకులంలోని 
గోగోపకులను పరిరక్షించి, అబోధో౭పహతుడైన ఇంద్రునికి జ్ఞానోదయం 
కావించిన కృష్ణునిగా భావించాడు. ఐతే కృష్ణుడు కేవలం అనితర సాధ్య 
మైన దివ్యలీలలను (ప్రదర్శించిన తేడోమయమూర్తి మాత్రమే కాడు, 
ఆడుకోవటానికి తనకు ఆకాశంలో ప్రకాశించే చందమామ కావా 
లని ముద్దుగా కోరే చిన్ని శిశువు కూడా అమాయకురాలైన కృష్ణుని 
పెంపుడు తల్లి యశోదతో తాదాత్మ్యం చెంది, వాత్సల్యం ఒలికిస్తూ ఆ 
మనోహరదృశ్యాన్ని వర్ణిస్తాడు పెరియాళ్ళారు. 

నలు దెనల చల్దని రాంతాని 

వెదజల్లుతూ, 

వలయాక్స్రుతితో వెలిగే 

జూబిక్లీ " 

నా ముద్దు బాలుని ముఖానికి 

నీ బింబం సాటి రాదు 

వేంకటగిరి వె వనించే 

ఆ ముద్దు బిడ్డడు 


ఆధా గల క భూమిక 27 


చేర రమ్మని నిన్ను 
చేతితో సెగ చేస్తున్నాడు 
చేయు నొప్పి వెట్టు నీయక 
శీఘంగా చేరువకు రా! 


జడలో మళ్లైమొగ్గల దండ అలంకరించాలని ఆరటించే తల్లి యశో 
దకు అందక పరుగులు వేసే కొంటు బాలుడైన కృష్ణునిగా వేంకటేశ్వర 
స్వామిని పెరియాళ్వారు ఊహించాడు. ఆ పరమభక్తుని పెంపుడుకూ 
తురు ఆండాళ్‌ మాత్రం స్వామిని తన దివ్య(పేమికునిగా భావించి 
రససమంచితమైన మధుర గీతాలలో తన [పణయాన్ని, విరహాన్ని వ్యక్తం 
చేసింది. చిర ప్రసిద్ద సంప్రదాయాన్ని అనుసరిస్తూ, కృష్ణుని దేహకాం 
తిని తలపింప జేసే నీలమేఘాన్ని తన (ప్రణాయసందేశం పంపటానికి 
దూతగా ఎంచుకొంటుంది. 


నీలాకాశంలో చాందినీ వలె 
నిలిచిన మేఘమా? 

నిన్ను పోలిన నా (పాణవిభుడు 
నీవెంట ఇచ్చు టీకి వచ్చాడా? 
నర్మ లాంబు వూూార్డ 

నిర్హరులు (వవహించే 
వేంకటాదివె నెలకొన్న 

ఆ (వభువు వచ్చాడా? 

నా న్తనాంశుకం తడియునట్టు 
కన్నీరు కార్సించటం 

(వేతావ లక్షణమని 
భావిస్తున్నాడా? 


జీవబ హ్మైక్య సంధానాన్ని వధూవరుల కలయికగా చిత్రిస్తూ, జీవా 
త్మను వధువుగా, పరమాత్ముని వరునిగా సాంకేతికంగా వర్తించే నిగూఢ 
తా త్త(క సం[పదాయం (పపంచంలో పలు మతాలలో కానవస్తుంది. ఆళ్యా 
రులు కూడా (ప్రభువుపై తమ గాఢానురక్తిని వ్యక్తం చెయ్యటానికి కొన్ని 


28 అన్న మాచారు సాలు 


గీతాలలో ఈ సంకేతాన్ని (ప్రయోగించారు. ఇట్ట తాత్తి (క కవితలో 
వధూవరుల సంయోగం ఒక సంకేతంగా (ప్రయుక్త మైనా, ఆ అనుబంధం 
భతిక మైన కొముగంధం లేని అలౌకిక శృంగారం ఈ సంబంధంలో 
మొదట సంశ్లేషంవల్ల కరిగే ఆనందం, తరువాత విశ్లేషంవల్ల కలిగే 
వేదన వ్యక్తమవుతాయి సంశ్లేష విశ్లేషాలను పర్యాయ[క్రమంలో అను 
భవించిన మీదటనే యోగానుభూతి సిద్దిస్తుంది పరమాత్ముని స్పర్శతో 
కూడిన సంశ్లేషంలో ఆత్మ క్షణంపాటు యోగానందాన్ని చవిచూస్తుంది. 
విశ్లేషంలో ప్రణయ వైఫల్యభావంతో యాతన అనుభవిస్తుంది. సంశ్లే 
షంలో యుగం క్షణంగా కుదించుకొంటుంది విశ్లేషంలో క్షణం 
యుగంగా సాగుతుంది. యోగులు ఎక్కువగా విశ్లేషదశనే వర్ణిస్తూ 
ఉంటారు. ఎందుకంళకే, ఆ దశలో వారికి నిరంతర దివ్యప్రియ స్మరణా 
వకాశం లభిస్తుంది. ఈ లక్షణం ఆండాళ్‌ ప్రణయగీతాలలో విస్తరించి 
కనిపిస్తుంది 

ఐతే, ఆళ్వారుల పాశురాలలో ప్రధానంగా (ప్రస్తావితమైనది మాత్రం 
సకల జీవులను సులభంగా తరింపజేసే శరణాగతి మార్గ వై గిష్ట్యమే. ఈ 
భావం నమ్మాళ్వారు (వ్రాసిన ఒక గీతంలో రమణీయంగా వ్యక్తమయింది. 


క్షణవియోగమైన సై వలేక 
కములాలయ శకి 
నిత్యం గ్‌ వక్షంవై 
నివసిస్తుంది. 

(వభూ! 

అనద్దుశవై భవో వేతుడవె 
(తిలోకాలను పాలించే 
భువనెక నాథా 
నాసా (ము! 

వేల్తుల్తు మునులు 
వేంకటగిరి శిఖరం వె 
నిన్ను దర్భంచవ లొనని 
అభిలషిన్తారు. 


ఆధా గత్తె క భూమిక 29 


వేరు దిక్కు లేని నేను 
శీిచరణాలను ఆ(శయించాను 


తన్మయస్రైతిలో ఆళ్వారులు ఆలపించిన మధురగీతాలలోని మహో 
జ్వల భావనతోనూ, ఆ పాశురాలలో అభివ్యక్త మైన తాత్త్విక చింత 
నకు వైష్ణవ విద్వాంసులు చేసిన సువిస్తృత వ్యాఖ్యానాలతోనూ అన్న 
మయ్యకు పరిచయం ఉన్నది. ఎందుచేతనంటే, ఆయన దివ్యప్రబంధం 
(శద్దగా అధ్యయనం చేశాడు. జీవితంలో అధికభాగం గడిపిన తిరుపతిలో 
స్వామి ఆలయంలో నిత్యం జరిగే పాశురాల గానాన్ని ఆనందంతో ఆల 
కించాడు 


నిజానికి అన్నమాచార్యులు వేంకటేశ రస్వామికి ఆస్థానకవీం[దుడు 
నిత్యం (ప్రభువును ఒక నూతనగీతంతో కీర్తించటం తనకు దైవదత్త 
మైన కర్తవ్యంగా, మహాభాగ్యంగా భావించినవాడు నిత్యం నూతనపదాలు 
వినిపించే సమయం కోసం కవితోపాటు స్వామి కూడా జాత్పుక్యంతో 
ఎదురుచూసే వాడట అన్నమయ్య అన్యాశయం లేని ప్రపన్నుడు. 
(ప్రభువు (ప్రపన్నపారిజాతం. ఇద్దరి నడుమ నెలకొన్న గాఢానుబంధాన్ని 
అన్నమాచార్యులు ఒక కీర్తనలో సొగసుగా వ్యక్తం. చేశాడు 


నే నొక్కడ లేకుండితే నీ క్రవకు ప్యాత మేది? 
నూని నొవల్లనే కీర్తి పొందేవు నీవు! 


అతిమూఢులలోన న్యగేసరుడ నేను; 

(వతి లేని ఘనగర్హ వర్త్వృతమను; 

తతి వంచేంద్రియముల ధనవంతుడను నేను; 
వెతకి నావంటివాని విడువగ జెౌబ్దునా? 


మపొలో నంసారవు స్యామాజ్య మేలేవాడ నేను; 
ఇవామున కర్మవహి కెక్కితి నేను, 

బనొ యోానికూవనంవద దేలేవాడ నేను, 
వపొంచుక నావంటి వాని దే నోవేనా? 


30 అన్న మాచొర్యులు 


భావించి నావంటి నీచు బట్టి కాచినవ్రుడుగా 
ఏవంక నీకీర్తి కడు నెంతురు భువి; 

నావర్ద నీకు వుణ్యము, నీవల్ల నే బ్రదుకుదు, 
(శీ వేంకలుశుడ/ ఇంత చేరె నుమ్మీ మేలు. 


భాగవతపురాణంలో ప్రస్తావితమైన నవవిధభక్తులలో సఖ్యం ఒకటి. 
ఈ కీర్తన నడచిన తీరును దీనిలో వ్యక్తమైన భావాలను పరిశీలిస్తే, 
అన్నమాచార్యులు స్వామిని తమ స్నేహితునిగా భావించి ఆయనతో 
చనువుగా వ్యవహరించే భక్తకోటికి చెందినవాడని స్పష్ట మవుతుంది. 


2 
సారక జీవితం 
(wm 


సాధారణంగా సామాన్యజనులు మహాభక్తుల జీవితాలను గురించి 
ప్రస్తావించటం తటస్తించినప్పుడు వారు వాస్తవికాంశాలకు కొన్ని కల్పనా 
కధలను జోడించి, సహజ సన్నివేశాలను కూడా అలౌకికాద్భుత ఘటన 
లుగా చిత్రించటం జరుగుతుంది అందుకే వారు (ప్రచారం చేసే కధలు 
కొన్ని సందర్భాలలో హేతుబద్దంగా ఉండవు ఐతే సత్యాన్ని మేధతోనే 
కాదు, హృదయంతో కూడా [గ్రహించటం సాధ్యమే హృదయానికి 
స్ఫురించే హేతువులు హేతువాదులకు రుచించకపోవచ్చును అభిమానులు 
ప్రదర్శించే అపరీక్షితమైన (ప్రగాఢ భక్తివల్లనే మహాత్ములలో మాహాత్మ్యం 
ఉన్నట్లు కనిపిస్తుందనే వాదం సరియైనది కాదు నిరంతర యోగనిష్టు 
లైన భాగవతుల (ప్రకృతియే అటువంటి అలౌకిక ఘటనలు సంభవించటా 
నికి కారణం ఎందుకంటే, మహాభక్తుడు సామాన్య మానవుడు కాడు. 
ఆయనలో నిలువున దైవశక్తి నిండి ఉంటుంది అందువల్లనే ఆయన 
ఆపన్నులను దయాదృష్టితో చూస్తే, వెంటనే వారి కేశాలు తొలగిపో 
వచ్చును ఆర్తితో ఆ[కందనం చేస్తే, “పెంజీకటి కావలి ఏకాకృతితో 
వెలిగే పరాత్పరుడు వెంటనే మారుపలుకవచ్చును కనుక పరమభక్తుల 
జీవితాలను గురించి |ప్రస్తావించేటప్పుడు, మనం సాధారణంగా అసంభవ 
మని భావించే ఘటనలు కూడా సంభవం కావచ్చునని అంగీకరించటానికి 
కొంతమేరకు సంసిద్దం కావలసి ఉంటుంది. 


అందుచేతనే అన్నమాచార్యుల జీవితవిశేషాలను తెలిపే మొదటి 


32 అన్న యమయూాచారు గలు 


గంధం అన్నమాచార్య చరిత్రములో అద్భుతసంఘటనల ప్రసక్తి ఉన్నం 
దుకు మనం ఆశ్చర్యపడ నక్కరలేదు. అది ద్విపద కావ్యం దానిని 
ఆయన మనుమడు, ‘చిన్నన్న అనే వ్యవహారనామంతో ప్రసిద్దుడైన చిన 
తిరువేంగళనాథుడు, రచించాడు. చారిత్రకగంధంగా దానికి చాలా 
ప్రాముఖ్య మున్నది. ఎందుచేతనంటే తన తాతగారి జీవితవృత్తాం 
తాన్ని గూర్చిన వివరాలను చిన్నన్న తన కుటుంబంలోని పెద్దలవల్ల 
విని వ్రాశాడు. ఆ భాగవతగిఖామణిని స్వయంగా చూసిన వారు ఇంకా 
జీవించి ఉండగానే ఆ కావ్యం వెలువడింది. దానిలో వర్లితమైన అంశాల 
ప్రామాణ్యాన్ని వారెవ్వరూ శంకించలేదు 


తిరుపతికి సమీపంలోనే ఉన్న తాళ్ళపాక [గ్రామంలో అన్నమయ్య 
15వ శతాబ్రపు మొదటి పాదంలో -- 1408 మే 22 నాడు కావచ్చును 
-- నందవరీక (బాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఆ వంశస్టులకు 
తాళ్ళపాక (గ్రామంతో చాలాకాలంగా ఉన్న సంబంధంవల్ల నే వారికి ఆ 
ఇంటిపేరు వచ్చి ఉంటుంది ఆ [గ్రామంలో శైవసంప్రదాయానికి చెందిన 
నవనాథసిద్దులు పరుసవేది విద్యను సాధించినట్టు జనులలో ఒక కధ 
వ్యాప్తిలో ఉన్నది 

అన్నమాచార్యుల తల్రిదం(డ్రులు లక్కమాంబ, నారాయణసూరది 
శివకేశవుల మధ్య అభేదం పాటించే స్మార్త సంప్రదాయానికి చెందిన 
వారు. ఐనా వారు విశేషించి విష్ణుభక్తులైనట్టు తోస్తుంది. “లక్ష్మి”, 
“నారాయణి అనే వారి పేరులే వారి పెద్దలు కూడా విష్ణుభక్తి పరులని 
భావించటానికి అవకాశం ఇస్తున్నవి తాళ్ళపాక (గ్రామంలో చెన్న కేశవ 
స్వామి వేర స్టానికంగా (ప్రసిద్దుడైన కృష్ణుని ఆలయం ప్రాచినమైనది 
ఉన్నది. కొన్ని తరాలుగా ఆ కుటుంబానికి ఆ ఆలయంతో సన్నిహిత 
సంబంధం ఉండటం అందుకు కారణం కావచ్చును 


పుత్రసంతానం కోరి ఆ పుణ్యదంపతులు వేంకటాచలయాత్ర 
చేయగా, వారికి కొండమీద ఒక విచిత్రమైన అనుభవం కలిగినదట 
ఆలయం ఆవరణలో వారికి స్వామి తన పంచాయుధాలలో ఒకమైన 
నందక ఖడాన్ని'! (ప్రసాదించినట్టు వారు కలగన్నారట. తరువాత వారికి 
పుత్రుడు జన్మించి వాంఛాఫలసిద్ది కలిగింది. 


సొర్త క జీవితం 33 


స్వన్నంలో ఆ దంపతులకు నందకం కనిపించినట్టు చెప్పే కధ 
వెష్టవుల సాంప్రదాయిక విశ్వాసానికి అనుగుణంగానే ఉన్నది భాగవ 
తులు విష్ణుమూర్తి పరివారం, లేదా ఆయన ఆభరణాలు, ఆయుధాలవంటి 
వస్తువుల అంశంతో జన్మిస్తారని వారి విశ్వాసం. పెరియాళ్యారు -- 
విష్ణుచిత్తుడు -- గరుడుని అంశంతో జన్మించాడని వారు భావిస్తారు 
పాంచజన్యాంశంతో పొయిగై ఆళ్వారు, నందకాశంతోనే పేయ్‌ ఆళ్వారు 
జన్మించారు. మరొక విశేష మేమంశు, అన్నమాచార్యులుకూడా 
నమ్మాళ్వారువలెనే వైశాఖమాసంలో విశాభానక్ష[త్రంలో జన్మించాడు. 
ఇద్దరికీ 16 ఏండ్ల ప్రాయంలోనే స్వామి అనుగ్రహం వల్ల దివ్యజ్ఞానం 
అభించింది. 


తల్లిదండ్రులు తమ కుమారునికి “అన్నమయ్య” అని పేరు 
వెట్టారు అది విష్ణనామ మని “జలజోదరునకు నామమై””, 
ఆయనకు ఆ పేరు పెట్టారని, చిన్నన్న తన కావ్యంలో స్పష్టంగా 
తెలిపాడు. “అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌” అనే వేదవాక్యాన్ని అనుస 
రించి అన్నం (బహ్మానికి పేరు గనుక బాలునికి ఆ పేరు పెట్టారని 
కొందరు పండితులు భావించారు కాని అంతకంలు సరళమైన వివ 
రణం ఇవ్వటానికి వీలున్నది. మహాభారతంలో అనుశాసనపర్వంలో ఉన్న 
శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రంలో విష్ణునామాలలో “అన్నంి అనే నామం 
కూడా ఉన్నది ఆ స్తోత్రాన్ని విష్టాలయాలలో అర్చనకాలంలో అను 
దినం పరిస్తూ ఉంటారు. అంతేకాదు, దేశమంతట భక్తిపరులు ఐహిక, 
పారమార్హిక శుభాలను (ప్రసాదించే శక్తిమంతమైన మహామం[త్రమనే దృఢ 
విశ్వాసంతో దానిని (ప్రతిదినం [శ్రద్ధాభక్తులతో అనుసంధిస్తూ ఉంటారు. 
“అన్నంి విష్ణనామం కనుక కుమారునికి తల్లిదం[డ్రులు ఆ పేరు పెట్టి 
ఛా చ 

ఉండవచ్చును. 


ఆ స్తోత్రానికి శంకరాచార్యులు (వ్రాసిన భాష్యంలో ఆయన విష్ణువు 
భోజనమూ, భోక్తా కూడా కావటం వల్ల ఆయనకు అన్నంి అని పేరు 
ఏర్పడినదని, జ్ఞానులకు ఆయన జ్ఞానరూపమైన ఆహారం అవుతాడని, 
ప్రళయకాలంలో సమస్త లోకాలను భక్షిస్తాడని వ్యాఖ్యానించాడు. ఈ 
స్తోత్రానికే విశిష్టాద్వైత మతానుసారం భగవద్దుణ దర్పణమ్‌ అనే పేర 


34 అన్న మాచార్శులు 


పరాశరభట్టరు రచించిన భాష్యంలో ఆయన విష్ణుదేవుని గుణాలలో 
ఒకటి “మాధుర్య మని స్వామి తన భక్తులు ఆస్వాదించే మాధుర్య 
గుణసంపన్నుడని, కనుక ఆయనకు “అన్నంి అనే పేరు వచ్చిందని 
వివరించాడు. ఇక మాధ్య సంప్రదాయానికి చెందిన సత్యసంధతిర్తయతి 
కూడా శంకరులు (ప్రస్తావించిన “అద్యతే౭త్తిచి అనే (శ్రుతివాక్యాన్నే 
(ప్రమాణంగా చూపుతూ, ఆయనయే భోజనం, భోక్త కనుక “అన్నం 
అనే నామం ఆయనకు వర్తిస్తుందని అన్నాడు ఈ వ్యాఖ్యానాల వల్ల 
విష్ణువు అటు జ్ఞానులక్యూూ ఇటు భక్తులకూ ఆహార రూపంలో ఉండి 
పోషణ చేస్తున్నాడు గనుక ఆయనకు “అన్నంి అనే అన్వర్హనామం 
ఏర్పడినదని (గ్రహించవలసి ఉంటుంది 

బాల్యంలో అన్నమయ్య కుశా[గ్రబుద్రియై సంస్కృతాం(ధ్రాలను (శద్రగా 
అధ్యయనం చేసినట్టు ఆయన కీర్తనలలోని సాహిత్యం సాక్ష్య మిస్తు 
న్నది. ఆయన చిన్ననాట తరచుగా చెన్నకేశవస్వామి ఆలయానికి వెళ్ళి 
స్వామి సాన్నిధ్యంలో పాటలు పాడుతూ) నాట్యం చేసేవాడట ఆ 
ప్రాయంలోనే ఆయన 


“ఆడిన మాళుల్ల నమత కావ్యముగ్య 
పొడిన సా లెల్ల వరమగానముగ” 


రూపొంది శ్రోతలను పరవశం చేసేదట. 


ఎనిమిది ఏండ్ల లేతవయస్సులోనే అన్నమయ్యకు (ప్రాపంచిక జీవి 
తంవై విరక్తి కలిగినదలు. అతిసామాన్య మైన ఒక సంఘటనవల్ల ఆయనకు 
లౌకిక బంధాలపై విముఖత కలిగింది. వెంటనే, బతుకుపై విసిగి 
వేసారిన దీనుల కందరికీ ఏకమా[త్రశరణ్యుడెన ఆ పరమకారుణికుడు 
శ్రీమహోవిష్టువుపై దృష్టి నిలిచింది. 

చిన్నతనంలో ఆయన వదినెగారి పోరు కొంత అనుభవించవలసి 
వచ్చినట్టు కనిపిస్తుంది. అన్నమయ్య ఎక్కువగా పాటలు పాడటంలోనే 
కాలం గడుపుతూ, ఇంటిపనులేవీ పట్టించుకోకపోవటం అందుకు కారణం 
కావచ్చును. ఒకనాడు తల్లి దండ్రులు, అన్న, వదిన అందరూ అన్న 
మయ్యను పిలిచి పశువులకు పచ్చిగడ్డి కోసి తెమ్మని ఆదేశించారు. 


సొర్రక జీవితం 35 


కొడవలి. చేతబట్టి ఆయన పచ్చిక బీడు దగ్గరకు వెళ్ళాడు. గడ్డి 
కోస్తూ ఉండగా ప్రమాదవశాత్తు చిటికెన(వేలికి గాయమై రక్తం కారటం 
(ప్రారంభమయింది. వెంటనే ఆయనకు కోపమూ, విరక్తీ కలిగాయి. ఆ 
గాయాన్ని ఏదోవిధంగా సహించవచ్చును కాని తన వదినె సూటిపోటు 
మాటలతో చేసే గాయం మాత్రం సహించరానిదని, అప్పటి తన 
బాధకు తన పెద్దలే కారణమని, కనుక వారిని వదిలి, ఇల్లు విడిచి 
వెళ్ళిపోవాలని నిక్తయించుకొన్నాడు. 


అదే సమయంలో వేంకటాచలం తరరి వెళ్ళుతున్న యాత్రికుల 
బృందం ఒకటి ఆయనకు కనిపించింది. అందరూ (శీ/నివాసుని నిరవ 
ధిక కారుణ్యశీలాన్ని కీర్తిస్తూ, సొగసుగా మృదంగ తాళాలు జతగూర్చి 
గానం చేస్తూ, పాటకు అనుగుణంగా చిందులు వేస్తూ, నడుము నడుమ 
బిగ్గరగా “గోవిందా”, “హరీ!” అని స్వామిని సంబోధిస్తూ ఆనందంగా 
సాగిపోతున్నారు. ఆ సుందరద్భశ్యం బాలుని ఆకర్షించింది. ఏది తన 
గమ్యమో వెంటనే అర్హమయింది తాను కూడా వారితో కలిసి తిరు 
పతి వెళా డు. 

ఆ కాలంలో వేంకటేశ 'రస్వామి ఆలయం చేరటానికి యాతి 
కులు విధిగా కాలిబాటనే ఏడుకొండలూ ఎక్కవలసి వచ్చేది. ఒకనాడు 
తెల్లవారకముందే ఆ యాత్రికులు కొండ ఎక్కటం మొదలుపెట్టారు 
అన్నమయ్య చిన్నవాడు. ఎనిమిది ఏండ్ల వాడు. పొద్దుట లేచినప్పటి 
నుంచి ఏమీ తినలేదు. కాగా కొంతసేపటికి అలసట కరిగి, మిగిలిన 
వారివెంట నడువలేక్క వెనుకపడ్డాడు. ఒక వంక ఆకరి మరొక వంక 
అలసట. తట్టుకోలేక దారిలో ఒక కొండరాతిమీద పండుకొని నిద 
పోయాడు. అప్పుడు ఒక పండు ముత్తై దువ రూపంలో పద్మావతిదేవి 
బాలునికి దర్శనమిచ్చి, ఆప్యాయంగా పలుకరించినదని చిన్నన్న తన 
కావ్యంలో వర్షించాడు. 


ఆ తల్లి పిలువగానే అన్నమయ్య కళ్ళు విచ్చి చూశాడు, కాని 
తనకేమీ కనిపించలేదు. కంటిచూపు పోయిందని దీనంగా మొర పెట్టుకొ 
న్నాడు. అప్పుడా జగన్మాత ఆ పర్వతం “లాలిత సకల సాలగ్రామ 
మయ” మనీ దానిని చెప్పుల కాళ్ళతో తాకటం అపరాధమనీీ చెప్పులు 


36 అన్న మొచొారు లు 


విడిచివేస్తే తిరిగి చూపు వస్తుందనీ చెప్పింది అమ్మవారు చెప్పినక్తే 
అన్నమయ్య చెప్పులు విడిచివేయగానే అతనికి తిరిగి చూపు వచ్చింది 
అప్పుడా కారుణ్యమయి బాలునికి స్వామి ప్రసాదాలతో అకలి తీర్చి, 
కొండమీద స్వామి ఆలయం చేరే దారి చూపి, అదృశ్యమయింది. 


అన్నమయ్య తనకు కలిగిన అనుభూతికి ఆశ్చర్యపడి, ఆనంద 
పొరవశ్యంలో అప్పటికప్పుడు ఆశువుగా (శ్రీ/వేంక లేశ 5 శతకం రచిం 
చాడు స్వామిని సంబోధిస్తూ (వ్రాసిన శతకమే అయినా ప్రధానంగా 
అమ్మవారి అను[గ్రహాన్ని (ప్రస్తుతించే కావ్య మది 


చిన్నన్న విపులంగా వరించిన ఈ సంఘటన శ్రీదేవి (లక్ష్మి) 
నిస్సహాయులైన జీవులకూ, సర్వశక్తి సంపన్నుడైన స్వామికీ నడుమ 
మధ్యవర్తిగా వ్యవహరిస్తుందని చాళు విశిష్ట్రాద్వె (త సంప్రదాయానికి 
అనుగుణంగా ఉన్నది అమ్మవారు వాత్సల్యమయి గనుక స్వామితో 
అనునయవాక్యాలు పలికి పతిత జీవులను ఆయన క్షమించి అను[గ్రహిం 
చేటట్టు చేస్తుంది. స్వామి క్షమను సంవర్ణిల్ల జేసి, జీవులపట్ట ఆయన 
ప్రసన్నుడయ్యేటట్లు వా అమ్మవారి త్య కారుణ్యగుణతాన్ని యాము 
నాచార్యులు ప్రధమంగా తన చతుశ్ళోకీ స్తోత్రంలో వర్శించాడు ఆ 
గుణమే తరువాత రామానుజాచార్యులు రచించిన శరణాగతి గద్యంలో 
అతిరమణీయంగా అభివ్యక్త మయింది అటు తరువాత వెలువడిన (శ్రీవ 
త్సాంకమి[శ్ర రచన ,శ్రీస్తవంలోనూ, పరాశరభట్టురు వ్రాసిన ,శ్రీగుణరత్న 
కోశంలోనూ, వేదాంత దేశికుల (క్రీస్తుతిలోనూ అసహాయులై న బిడ్డలపట్ట 
అవధులు లేని అమ్మవారి కారుణ్యగుణం విస్తృతంగా వర్లితమయింది 
జీవులను రక్షించటంలో (గ్రీదేవి పాత్ర ఇంత ముఖ్యమైనది కావటం 
వల్లనే విశిష్టాద్వైత Fe (శీ/వైెష్టవమతం అనే పేరు ఏర్పడింది. 
వైగా జీవులకు స్వామిని పొందే మార్గం ఉపదేశించే గురుపరంపరలో 
అమ్మవారు (పముఖస్తానం ఆ(క్రమిస్తుందని కూడా వైష్ణవులు భావిస్తారు. 


మరొక సంగతి కూడా ఉన్నది. శ్రీదేవి వికసిత పద్మంపై 
క్‌ ఆ ఇ అ అనా దె ఇల్ల 
ఆసనురాలై సదా విష్ణువక్షస్టలంపై వసిస్తున్నట్టు వర్షిన్తారు. ఆమె 
విష్ణృహృదయ నివాసిని అని ఆ వర్లన సాంకేతికంగా సూచిస్తుంది. 
స్వామి హృదయాన్ని మెత్తబరచి, అపరాధులైన జీవుల పట్ల ఆయన 


సార్హక జీవితం 37 


దయాదృష్టితో వ్యవహరించేటట్లు చేయటానికే అమ్మవారు ఆ విధంగా 
విష్ణుమూర్తి హృదయంలో స్తిరంగా నివసిస్తుంది. వేంకటేశ్వరస్వామి 
అర్జాంగి పద్మావతి (పద్మం తాల్చిన దేవి) స్వయంగా లక్ష్మీ దేవి అవతా 
రమే దక్షిణదేశంలో అమ్మవారిని “అలర్‌ మేల్‌ మంగ” (పుష్పంపై 
ఆసీనురాలైన తరుణి) అనే తమిళనామంతో వ్యవహరించటం కనిపిస్తుంది. 


అమ్మవారు స్వయంగా తన దివ్యహస్తాలతో అందించిన ఆహారం 
భుజించిన తరువాత అన్నమయ్య మిగిలిన కొండ మెట్టును సునాయా 
సంగా ఎక్కి, వేంకటాద్రి శిఖరం చేరుకొన్నాడు. పవిత్ర జలాలతో 
నిండిన స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, చేరువనే ఉన్న తిర్జాలను 
సేవించాడు. తరువాత ఆలయంలోనికి వెళ్ళి సౌందర్య సారసర్వస్వమైన 
స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని నేత్రపర్వంగా దర్శించాడు అప్పుడు 
తనకు కలిగిన అనుభూతిని ఆయన ఆశువుగా ఒక కీర్తనలో వర్తించాడు. 
కంటి నభిలాండకర్త నధికుని గంటి 
కంటి నఘములు వీడుకొంటు నిజమూర్తి గంటే 


మవానియ ఘనవణామణుల శౌలము గంటి 
బనావిభవముల మంటవములు గంటి 
నవాజనవరత్న్మ కాంచనవేదికల గంట, 

రహి వహించిన గోవురము లవె గంటి. 


పావనంబైన పావవినాశనము గంట 

,వ్‌ వనంబగు గగనగంగ గంటి, 

దై వికవు వుణ్యత్తీర్రము ల్వెల్బ పొడగంటి 
కోవిదులు కొనియాడు కోనేరు గంటి, 


వరమ యోగందులకు భావగోచరమైన 
నరిలేని పాదాంబుజముల గంటే, 

తిరమన గిరి చూవు దివ్యవాస్తము గంటి, 
తిరు వేంకటా చలాధివు చూడగంటి. 


వేంకమేశ (రసా (మి దివ్యసుందర రూపదర్శనంవల్ల తనకు కలిగే 
య 


38 అన్న మూాచారు సాలు 


ఆనందాన్ని అన్నమాచార్యులు తరువాత ఎన్నో కీర్తనలలో వర్తించాడు 
స్వామిని “చాల నేరిచి పెద్ద లిచ్చిన నిధాని మనీ, “గారవించి దపి 
తీర్చు కాలమేఘ” మనీ, “చెడనీక (బతికించు సిద్రమం[త్రి మనీ, “చేవ 
దేర కాచినట్టి చింతామణి” అనీ, “రోగా లడచి రక్షించే దివ్యౌషధ” 
మనీ (ప్రస్తుతించాడు. ఐతే ప్రప్రథమంగా స్వామి దర్శనం చేసినప్పుడు 
వ్రాసిన ఈ కీర్తనలోనే ఆ (ప్రభువు నిశ్చలంగా గిరిపై నిలిచి తన 
దివ్యహస్తంతో తన పాదాలనే చూపటంలో (పకటితమయ్యే శరణాగతి 
సంకేతాన్ని. గురించి (ప్రస్తావించటం గమనించదగిన విశేషం. 


ఆ మొదటి యాత్రలో అన్నమయ్య కొండపై ఉండగా కొన్ని 
అద్భుత సంఘటనలు జరిగినవి ఆయన కొండ చేరిన రెండవరోజు ఏకా 
దశిపర్వదినం కావటం తటస్రైంచింది. ఆయన కోనేటిలో స్నానమాడి, 
తడి బట్టులు గారిలో ఆరుతూ ఉండగా, స్వామిపై ఒక శతకం రచించా 
డట. తరువాత ఆలయం చేరేసరికి తలుపులు మూసివేశారు. వెంటనే 
అన్నమయ్య తాను రచించిన శతకం పరించటం (ప్రారంభించాడు. తలు 
పులు అప్రయత్నంగానే తెరుచుకోవటంతో? ఆయన ఆలయంలోనికి 
వెళ్ళటానికి వీలయింది శతకపరనం ముగియగానే ఆమోదసూచనగా 
స్వామి కంరసీమనుంచి ముత్యాలహారం (క్రిందికి జారిందటు ఈ 
దృశ్యం చూసిన వెభానసార్చకులు బాలుని ప్రగాఢ భక్తికి ఆశ్చర్యచకితు 
లయ్యారటు 


ఆ సంఘటన జరిగిన కొన్నాళ్ళకు ఘనవిష్టువు అనే వైష్టవయతికి 
స్వామి కలలో కనిపించి తన భక్తుడు తాళ్ళపాక అన్నమయ్య అనే 
బాలుడు నల్లని చాయ గలవాడు, కొండమీద ఉంటున్నాడని, ఆతనికి 
పంచసంస్కారాలు'* చేసి, వైష్టవమతంలో చేర్చుకోవలసినదనీ ఆదేశిం 
చాడు. ఆ మాటు. విని అన్నమయ్య పరమానంద భరితుడయ్యాడు. 
ఘనవిష్ట్ణుయతివల్ల ముద్రాధారణం వంటి సంస్కారాలు పొంది వైష్ణవు 
డయ్యాడు. జన్మతః ఆయన స్మార్తుడు. వారి వంశంలో వైష్ణవం స్వీక 
రించిన మొదటి వ్యక్తి. ఆ విధంగా వైష్ణవుడు కావటంవల్ల నాటినుంచి 
“అన్నమయ్య” “అన్నమాచార్యు” లయ్యాడు. 


ఆయన ఆలయపరిసరాలలో స్వామిని కీర్తిస్తూ (శవణమధురంగా 


సార్రక జీవితం 39 


గానం చేస్తూ, 


“ఎండ గాని నీడ గాని ఏమైన గాని, 
కొండల రొయడే మూ కులదె వము” 


అని చాటిచెప్పే శ్రీవైష్ణవ మతసిద్దాంతాలను అధ్యయనం చేస్తూ, 
సంతోషంగా కాలం గడుపుతున్నాడు. అంతలో కొడుకు పై బెంగ 
"పెట్టుకొన్న తల్లి లక్కమాంబ అతనిని వెతుకుతూ వేంకటాచలం చేరు 
కొన్నది. కొడుకును చూసి పరమానందం పొందింది. ఇక మీదట తమ 
ఇంటిలో అతని ఆధ్యాత్మిక సాధనకు ఏవిధమైన ఆటంకం కలుగకుండా 
చూస్తామని వాగ్దానం చేసి కొడుకును తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళింది. 


ఇల్లు చేరిన తరువాత అన్నమాచార్యులు ఎనిమిది ఏండ్ల పాటు 
గాఢమైన సాధన చేసి ఉంటాడు ఎందుచేతనంటే ఆయనకు 16 ఏండ్ల 
ప్రాయంలో వేంకళకేశ్వరస్వామి |ప్రత్యక్షమైనట్టు కొండమీద స్వామి 
ఆలయం ఆవరణలోనే లభించిన ఒక తామశాసనం వల్ల తెలుస్తున్నది 
ఆ విధంగా స్వామి సాక్షాత్కరించిన నాటినుంచి అన్నమాచార్యులు 
నిత్యం స్వామిపై ఒక కీర్తననైనా రచించి సమర్పించాలని నియమం 
ఏర్పరచుకొన్నాడనీ, జీవితాంతం ఆ దిక్ష పాటించాడని ఆ శాసనం 
వల్లనే తెలియవస్తున్నది 

ఈ సందర్భంలో ఒక విషయం మనం గమనించవలసి ఉంటుంది 
అన్నమయ్యకు బాల్యం నుంచే పాటలు అల్లే అభ్యాసం ఉండేదని చిన్నన్న 
రచించిన కావ్యంవల్ల తెలుస్తున్నది. ఎనిమిది ఏండ్ల వయస్సులోనే 
మొదటిసారి ఆలయంలో సొ (మిని దర్శించినప్పుడు ఆయన “కంటి 
నఖిలాండకర్త, నధికుని గంట” అనే కీర్తన |వ్రాశాడని కూడా అన్న 
మాచార్య చరిత్రములో చిన్నన్న తెలిపాడు. కనుక 16వ ఏట స్వామి 
సాక్షాత్కరించటం వల్ల అన్నమయ్య భక్తి మరింత గాఢమై, నాటి నుంచి 
స్వామికి నిత్యం ఒక నూతనకీర్తననైనా రచించి, సమర్చించాలనే నియ 
మాన్ని ఆయన ఏర్పరచుకొన్నాడని మనం (గహించవలసి ఉంటుంది. 


ఈ సంఘటన జరిగిన తరువాత అన్నమాచార్యులు తల్లి దం(డ్రుల 
ఇచ్చ ననుసరించి తిరుమలమ్మ, అక్కలమ్మ అనే ఇద్దరు కన్యలను వివాహం 


40 అన్న మూొూచారు సాలు 


చేసుకొని గృహన్టు డయ్యాడు. తిరుమలమ్మకు తిమ్మక్క అనే పేరు కూడా 
ప్రచారంలో ఉన్నది. ఆమె స్వయంగా కవయిత్రి. సుభద్రాకల్యాణము 
అనే పద్యకావ్యం రచించి తెలుగు సాహిత్యంలోని (పసిద్ద కవయి[త్రులలో 
ప్రథమస్థానం గడించుకొన్నది ఆమె పుత్రుడు నరసింగన్న కూడా 
కవిగా వేరు పొందినవాడట. ఐతే ఈ నరసింగన్న ఎవరో ఇంకా 
స్పష్టంగా తెలియరాలేదు. అక్కలమ్మ కుమారుడు పెదతిరుమలాచార్యులు 
కూడా వాసి కెక్కిన కవియే అన్ని విధాల ఆయన తండ్రికి తగిన 
తనయుడు. తండ్రి వలెనే స్వామిని (ప్రస్తుతిస్తూ భక్తి రసాత్మకమైన కీర్త 
నలు రచించి [శావ్యంగా గానం చేసేవాడు అన్నమాచార్యుల మనుమలు 
కూడా కవులై సాహిత్యాన్ని సంపన్నం చేశారు. ఆ విధంగా ఆ వంశ 
సులు 150 ఏంక్రపాటు ఎన్నో సాహిత్యశాఖలలో (గంధాలు రచించారు. 
స్వామికి నిత్యం ఒక నూతనకీర్తనను సమర్ప్చించాలనే నియమాన్ని తండ్రి 
తరువాత  పెదతిరుములాచార్యులు పొటించాడు. 


వివాహమై కొంతకాలం గడిచిన తరువాత తాను స్వీకరించిన 
విశిష్ట్రాద్వెత మత తత్త్వాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనే సంక 
ల్పంతో అన్నమాచార్యులు నాటి ఆచార్యులలో (ప్రసెద్దుడైన ఆదివల్‌ 
శరగోపయతిని ఆశ్రయించాడు ఆ యతి ఆహోబల నృసింహక్షేత్రంలో 
ఒక మరాన్ని స్టాపించాడు. అన్నమయ్య తన కుటుంబంతో తరలి వెళ్ళి 
అహోబలంలో కొన్ని ఏండ్ల పాటు గురుముఖతః తమ మతగ్రంథాలను 
— ముఖ్యంగా ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధము అనే పదకవితాసం 
కలనాన్ని, వాల్మీకి రామాయణాన్ని -- (శ్రద్ధగా అధ్యయనం చేశాడు 
(శీ/వెష్ణవులు రామాయణాన్ని శరణాగతిశాస్త్రంగా పరిగణిస్తారు. అహో 
బలంలో నివసిస్తూ అన్నమాచార్యులు 
“అంతరంగమున తాను వారి దలచిన చాలు, 
అంతటి మీది వను లాతడే యెలుగు” 
అని చాలు ప్రపత్తిమార్ణ విశిష్టతను చక్కగా అర్హం చేసుకొన్నాడు. 
అది చిత్రమైన సంబంధం. ఒక వంక భక్తుని నిస్సహాయత, మరొక 
వంక పరమాత్ముని నిరవధికానుగ్రహం. నిరాశకు ఏమాత్రం తావు లేని 


నార్త్‌ క జీవితం 41 


బంధ మది. ఈ మార్గంలోని సౌలభ్యాన్ని విశదికరిస్తూ అన్నమాచా 
ర్యులు అసంఖ్యాకంగా కీర్త నలు రచించాడు. సర్వకాల సరా (వస్రలలోనూ 
ఆ జగదేకపతి వేంకటపతి తనకు రక్షకుడై తన పాఠిట నిలిచి ఉన్నాడనే 
స్టిరవిశ్వాసం ఒక కీర్తనలో సొగసుగా వ్యక్త మయింది 


దినుడ నేను, దేవుడవు నీవు, 
నీ నిజమహీమే నెరవుదు గాక 


మతి జనన మెంుగ్య మరణం బౌెంబుగను, 
ఇతవుగ నిక నిను నెజిగేనా? 

తీతి బుట్టించిన (శ్రీవతిని నీవే 

తతి నావై దయ దలతువు గాక, 


తలచ పొవమని తలచ వుణ్యమని, 
తలవున ఇక నిను దలచేనా? 
అలరిన నాలో అంతర్వ్యామివి, 
కలువ మెడయ నను గాతువు గాక 


తడవ నా పాయము, తడవ నొ మలినము, 
తడయక నీమేలు తడవేనా? 

విడువలేని (శ్రి వేంకటవిభుడవు, 

కడ దాక నిక గాతువు గాక, 


స్వామికి అనుదినం ఒక నవ్యగీతాన్ని అర్చించవలెననే నియమాన్ని 
అన్నమయ్య [శద్దగా పాటించేవాడు. ఎప్పుడైనా ప్రయాణాలలో మార్గ 
మధ్యంలో ఇతర దేవతామూర్తుల ఆలయాలను దర్శించటం తటఫ్రంచి 
ఆయన వారిని స్తుతిస్తూ (వ్రాసిన గీతాలలో కూడా చివరి చరణంలో 
వారికి స్వామితో అభేదం కల్పించి విధిగా స్వామి పేరు ప్రస్తావించే 
వాడు. ఆ విధంగా “వేంకశేశ్యరి నామం అన్నమాచార్యుల కీర్తనలలో 
ముద్రగా మనకు సర్వత్ర కనిపిస్తుంది. 


పరమాత్మను చేరటానికి జీవాత్మ చేసే ప్రయత్నాన్ని శ్రీకృష్ణ 
నితో రాధాదేవి, ఆమె సహచారిణులైన (వ్రజగోపికలు నెరపిన ప్రణయ 


42 అన్న యమాచారు బాలు 


కలాపంగా చిత్రిస్తూ శృంగారగీతసాహిత్యం భాగవత పురాణం నాటి 
నుంచి దేశంలో వ్యాప్తిలో ఉన్నది ఆ మార్గంలోనే అన్నమాచార్యులు 
అతిరమ్యంగా రచించిన  శృంగారకీర్తనలు ఈ దశకు చెందినవి కావ 
చ్చును అయితే వాటితోపాపే ఆయన జీవితం క్షణభంగురమని, 
హరిభక్తియే చక్కని రాజమార్గమని, శరణాగతియే కర్తవ్యమని చాటుతూ 
అధ్యాత్మకీర్తనలను కూడా విరివిగా రచించాడు. 


ఆ గీతాలలోని భక్తితత్సరత, అనితర సాధ్యమైన అద్భుతభావన, 
పదలాలిత్యం, వీటితోపాటు ఆయన గాత్రమాధుర్యం విన్న వారందరినీ 
విశేషంగా ఆకర్షించటం వల్ల ఆ పాటలకు అందరూ పరవశులయ్యే 
వారట. ఆయనకు లభించిన (ప్రజాదరణను వర్లస్తూ చిన్నన్న 


“విన్నవారెల్ల నువ్హిళ్ళ్రూరి యొక్క 
(వన్న వీనులు నిండు వండువుల్‌ నేయ, 
తుంబురుడో నారదుడొ, కాక యీవి 
ధంబున తిరుగు గంధర్లు(డో, కాక 
మనుజుడో యీ యన్నమయ్య”” 


అని సర్వజనులు సంతసించారని వర్షించాడు. 


తాళ్ళపాక దగ్గర ఉన్న టంగుటూరు అధిపతి అయిన సాళ్యనర 
సింగరాయలు పలువురి నోట అన్నమాచార్యుల భక్తి గరిమను గురించి 
విని ఆయన దగ్గరకు వెళ్ళి, టంగుటూరు వచ్చి తన అతిథిగా ఉండ 
వలసిందని సగౌరవంగా ఆహ్వానించాడు. వైష్ణవుని లక్షణాలలో వినయం 
ఒకటి గనుక్క అతని వర్తనకు సంతుష్టుడై అన్నమయ్య అతని కోరిక 
ననుసరించి కొంతకాలం టంగుటూరిలో అతని ఆతిథ్యం స్వీకరించాడు. 


నరసింగరాయలకు అప్పటినుంచి అభ్యుదయపరంపర సం(ప్రొప్తెంచ 
సాగింది. (క్రమంగా అధికారం విస్తరించి విజయనగర సామాజ్యంలోని 
వెనుగొండ దుర్గాధిపతి అయ్యాడు. తన అభివృద్దికి అన్నమాచార్యుల 
ఆశీస్ఫులే కారణమని భావించి ఆయనను వెనుగొండకు ఆహ్వానించాడు. 
అతని ఇచ్చ ప్రకారమే అన్నమయ్య కొంతకాలం పెనుగొండలో నివ 
సించాడు. అక్కడ ఆయన అప్పుడపుడు నరసింగరాయల సభలో తన 


సార్దక జీవితం 43 


కీర్తనలను వినిపించి సభాసదులను ఆనందింపజేసేవాడు. 


ఒకనాడు నరసింగరాయలు ఏదైనా శృంగారకీర్తనను వినిపించ 
వలసినదని అన్నమాచార్యులను అర్హించాడు. ఆయన ఒక కీర్తన పాడి 
వినిపించాడు. రాత్రివేళ స్వామితో శృంగారం నెరపిన నాయిక వేకువ 
వేళ శయ్యామందిరం నుంచి వెలుపలికి రాగానే ఆమెను చూస్తూ చెరి 
కత్తెలు పరిహాసం చేయటం ఆ పాటలోని ఇతివృత్తం. 


pre ~ 


ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తురి నిండెను, 
భామిని విభునకు (వాసీన విక కాదుగదా? 


కలికి చకోర్యాక్షి కి కడకన్నులు కెంవై తోచిన 
చెలువం బిన్హ డిదేమో చింతింవరె చెలులు, 
నలువున ప్రాణేళ్లగరువె నాటిన యా కొనచూవులు 
నిలువున వెరుకోగ నంటిన నెత్తురు కాదుగదా? 


వడతి చనుగవ మెయిగులు _వెవె వయ్యెద వెలువల 
కడు మించిన విధమేమో కనుగొనరె చెలులు, 
ఉడుగని వేడుకతో విభు డొత్తిన నఖశశి రేఖలు 
వెడలగ వేనవి కాలవు వెన్నెల కాదుగదా? 


ముద్దియ చెక్కుల కెలకుల ముత్యవు జుల్దుల చేర్పుల 
యా వ 

ఒద్దిక లాగు లివేమో ఊహించరె చెలులు, 

గద్రరి తిరు వేంకటవతి కామిని వదనాంబుజమున 

అద్దిన నురతవు చెమటల అందము కాదుగదా? 


(పేమౌత్సుక్యంలో ముద్దులవల్ల పెదవికి కాటుపడటం, నిద్ర కొరత వల్ల 
కనుగొనలు ఎరుపెక్కటం, స్తనాలపై నఖక్షతాలు, రతి[క్రీడవల్ల అలసటతో 
ముఖంపై చెమట బిందువులు కనిపించటం భారతీయ శృంగారకవితలో 
సర్వసామాన్య సన్నివేశాలే. కాని ఆ సుపరిచిత లక్షణాలకు అన్నమయ్య 
కల్పించిన కారణాలు మాతం నిశ్చయంగా ఆయన అనన్యభావనా వి 
ష్ట్యానికి నిదర్శనాలు. 


ఆపాత మధురమైన ఆ శృంగారకీర్తన రసమధురిమకు స్పందించి, 


44 అన్న మొాచారు జలు 


నరసింగరాయలు తిరిగి తిరిగి ఆ పాటను పాడించి, “ఇది కవిత్వం” 
అని [ప్రశంసించాడు ఆనందాతిరేకంలో తన స్థానాన్ని విస్మరించి, 
తనపై కూడా అటువంటి పాట ఒకటి రచించవలసినదని ఆకవివరేణ్యుని 
కోరాడు రాయలకు సాహిత్యంపైన ఉన్న పీతి కొంతవరకు ఇందుకు 
కారణం కావచ్చును కాని ఐశ పర్యం, అధికారం అధికం కావటంవల్ల 
వివేకం నశించి, ఇది తగును, తగదు అనే విచక్షణజ్ఞానం పోయి తన 
కవితా(ప్రావీణ్యాన్ని ,శ్రీవిమ్ణు చరణారవిందాలకు అర్చితం చేసిన ఒక భాగ 
వత శిఖామణీని తనవంటి క్ట్షద్రమానవునిపై పాట |వ్రాయవలసినదని 
అడిగేటంతటి అల్పత్వాానికి దిగజార్చినవి 


రాజుమాలటు అన్నమయ్యకు బాధ కలిగించింది స్పష్టంగా 


“హారి ముకుందుని గొనియాడు నా జివా, 
నిను గొనియాడంగ నేరదెంతా టై 


అని సమాధాన మిచ్చాడు.!* ఈ సంఘటన నిండు సభలో జరిగింది 
తన పోషణలో ఉంటున్న విద్వాంసుడు తన పరిజనం సమక్షంలోనే తన 
మాట కాదన్నాడన్సి ఇది తనకు తీరని అవమానమని ఆగ్రహించి, కవికి 
సంకెళ్ళు వేసి మొగసాలలో బంధించి ఉంచండని నరసింగరాయలు 
భటులను ఆజ్ఞాపించాడు. భటులు విధిలేక తమ ప్రభువు ఆజ్ఞ పాలించారు 
ఆ స్తితిలో అన్నమయ్య మనస్సు సహజంగానే ప్రణతార్తిహరుడైన 
హరి మీద లగ్నమయింది. అన్ని ఆపదలనుంచి రక్షించగల శక్తి హరి 
నామానికి మాత్రమే ఉన్నదనే ఆచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ 
అప్రయత్నంగానే ఆయన నోటినుండి ఒక కీర్తన వెలువడింది. 


ఆకటి వేళల, అలవైన వేళలను 
తేకువ వారినామమేే, దిక్కు మరి లేదు. 


కొ౭ంమాలి యున్న వేళ కులము చెడిన వేళ, 
చెజు వడి యొరుల చేజిక్కీన వేళ, 

నొజువైన వారినామ మొక్క లు గతి గాక్క 
మలచి తప్పేననెన మణీ లేదు తెజుగు 


సార్టక జీవితం 45 


ఆవద వచ్చిన వేళ యాజడి బడిన వేళ, 
పావవు వేళల, భయవడిన వేళ, 

ఓపీనంత వారినామ మొక్క కు గతి గాక 
మావు దాక పారలిన మణీ లేదు తెజుగు. 


నంకెల బెట్టిన వేళు చంవ బిలిచిన వేళ్ళ 
అంకిలిగా అవ్హలవా రాగిన వేళ్ళ 
వేంకకుశు నామమే విడివీంవ గతి గాక 
మంకు బుద్ది బొరలిన మణీ లేదు తెజుగు. 


అన్నమాచార్యుల నోటినుండి ఆ పాట వెలువడిన వెంటనే ఆయన 
సంకెళ్ళు విడిపోయినవి. ఈ అద్భ్బుతదృశ్యాన్ని చూసిన రాజభటులు 
వెంటనే వెళ్ళి నరసింగరాయలతో చెప్పారు. కాని అహంకారం, అధికార 
దర్పం ఉడుగని ఆ రాజు భటుల మాటలు నమ్మలేదు. లంచానికి 
ఆశపడి ఆ కధను వారే కల్పించారని భావించాడు. 


ఏమి జరిగిందో స్వయంగా తానే పరిగిలించాలనే ఉద్దేశంతో మొగ 
సాలకు వెళ్ళాడు అన్నమయ్యకు తిరిగి సంకెళ్ళు వేయించి, “ఏది, పాటు 
పాడి సంకెళ్ళు విడిపించుకో, చూతాము” అని అపహాస్యం ఆడాడు. రాజు 
అజ్ఞానానికి అన్నమాచార్యులు నవ్వి, హరినామమహిమను చాటిచెప్పే 
ఆ పాటను తిరిగి పాడాడు వెంటనే మదాంధుడైన ఆ రాజు ఎదు 
టనే ఆ భాగవతశిఖామణి సంకెళ్ళు విడిపోయినవి. అప్పుడు ఆ మహా 
భక్తుని మహిమను గుర్తించి, రాజు ఆయన పాదాలమీద పడి, క్షమాభిక్ష 
వేడాడు. ఆయన రాజును క్షమించాడు గాని ఇక మీదట విష్ట్ణుభక్తులను 
హింసించవద్దనీ, కృతయుగంలో ధ్యానం వల్ల, (త్రేతాయుగంలో క్రతువు 
వల్ల, ద్వాపరయుగంలో అర్చన వల్ల లభించే సమస్తశుభాలు కలియుగంలో 
హరిక్షీర్తనం వల్లనే లభిస్తాయని, కనుక సతతం పహారిని కీర్తించే సత్పురుషు 
లను (శ్రద్దా భక్తులతో సమాదరించదగునని అతనికి హితబోధ చేశాడు. 


అటువంటి లౌకిక వ్యాపారపరాయణుల మధ్య జీవించటం తనకు 
తగదన్సి తిరుపతి చేరి శ్రీనివాసుని సన్నిధిలో (ప్రశాంతంగా జీవించటం 
(శేయస్మ్కరమని అన్నమాచార్యులు నిర్లయించుకొన్నాడు ఇక్కడ ఒక 


46 అన్న మూచారు బలు 


సంగతి మనం గమనించవలసి ఉంటుంది ఈ సాళ్వ నరసింహ 
రాయలే తరువాత విజయనగర సామాజ్యానికి అధిపతి అయ్యాడు 
ఆ విధంగా అధికారం, ఐశ్వర్యం కలిగిన రాజులతోనూ, చక్రవర్తుల 
తోనూ సన్నిహితంగా సంచరించే సందర్భాలు తమకు తటస్టించినా, 
అన్నమాచార్యులు కొని ఆయన వంశస్తులు మ రవ్వరు కాని నరస్తుతి 
చేస్తూ ఎన్నడూ కావ్యాలు వ్రాయలేదు అడగకుండానే ఆ కనీశ్వ 
రులకు కానుకలు కట్నాలు, సన్మానాలు లభించాయి ఐతే కలిమి, 
లేమి, రాజపూజ్యత, అవమానం, ఎప్పుడు ఏది (ప్రాప్తించినా చలించక, 
స్వామి (క్రీపాదాలే తమ (ప్రశస్తసంపద అని, ఆచరణకమలాలే తమ పెద్ద 
రిచ్చిపోయిన నిధినిక్షేపాలని భావిస్తూ వారు జీవితయా[త సాగించారు. 
యామునాచార్యుల జీవితంలో ఒక ఇంపైన సంఘటన ఉన్నది. పెద్దలు 
తనకు వదలిపోయిన నిక్షేపాన్ని స్వాధీనం చేసుకోవటానికి తరలి వెళ్ళిన 
ఆ పరమభక్తుడు (శ్రీరంగంలో శేషతల్పంపై పవళించి ఉన్న రంగనాథ 
స్వామి పదద్యయమే ఆ నిక్షేపమని [గ్రహించి ఆనందపరవశు డవుతాడు. 
అన్నమాచార్యులు కూడా (గ్రిమహావిష్టువే జగదేకపతి అని, ఆయనకు 
కైంకర్యం చేస్తూ ఉండటమే తన జీవితానికి పరమావధి అని విశ్వసిం 
చిన వాడు ఆ లక్ష్యాన్ని మరచి కేవలం మనుష్యుల సేవలోనే జీవితం 
గడపటం అవివేకమని ఒక గీతంలో ఆయన చాటిచెప్పాడు. 


మనుజుడై వుట్టి మనుజుని నేవించి, 
అనుదినమును దుఃఖ మందనేల? 


చుజ్టడు కడువుకె చొరని చోట్టు చొచ్చి, 
వజ్టడు కూట్లికె (బతిమాలి, 

వుట్టిన చోటికే పొరలి మనను వెట్టి, 
వట్టి లంవటము వదలనేరడు గాన. 


అందరిలో వుట్టి అందరిలో చేరి, 
అందరి రూవము లటు తానె, 
అందమైన (శ్రీ, వేంకటాద్రిశు సేవించి, 
అందరాని వద మంది నటు గాన, 


సొారక జీవితం 47 
Go 


జీవితంలో ఎప్పుడో ఇంకొక ఆపదను కూడా అన్నమాచార్యులు 
ఎదుర్కొనవలసి వచ్చినట్టు ఆయన (వ్రాసిన ఒక కీర్తనవల్ల తెలుస్తున్నది. 
ఆయన నిత్యం అర్చించే విగ్రహాలు ఒకనాడు కనిపించలేదు 15 ఏమి 
జరిగిందో, ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్తితులలో ఆ _ విగ్రహాలు పోయి 
నవో, ఎవరైనా బుద్ది పూర్వకంగా చేసిన అపచారమో యాదృచ్చికంగా 
జరిగిన సంఘటనో ఆ కీర్తననుబట్టి మనం నిర్లయించలేము కాని విగ్ర 
హాలు కనిపెంచకపోవటం వల్ల ఆయన ఆర్తి తో ఆ గీతం ఆలపించాడు 
తాను స్వామిని వూజించవలసిన వేళ సమీపిస్తున్నదనీ, వెంటనే స్వామిని 
తనకు తిరిగి చేర్చవలసినదనీ దినంగా ఆంజనేయుని, గరుడుని (ప్రహ్లాదుని, 
అర్జునుని, ఆదిశేషుని, కార్తవీర్యార్దునుని వేడుకొన్నాడు 


ఇందిరారమణు దెచ్చి యియ్యలో మా కిటువల్తె 
పొంది యతని వూజింవ పొద్దాయ నివుడు 


ధారుణో మెరావణు దండించి రాము దెచ్చి 
నేరువున మించిన అంజనీతనయా! 
ఘోరనాగపాశముల గొట్టవేసీ యితని 
కారుణ్య మందిన ఖగరాజీ' గరుడా! 


నానాదేవతలకు నరనీంవా కంబములో 
పొని వట ఇరోనినోటో్‌ (పహ్టోదుడా! 
మ! ఠం స) 
మానవుడై కృవ్ష మహిమల విశ్తరూవు 
వాని బండి నుంచుకొన్న పోటేబంటు! అర్లునా! 
మూ 


(శ్రీ వల్ణభునకు నశేవ కై ంకర్యముల 

(శ వేంకటాదివెన శేషమూరితీ! 
౩వనమైన యట్టి కార్తదీర్యార్దునుడా! ఈ 
దేవుని నీవేళ యిష్టు తెచ్చి మాకు నియ్యరే! 


వాల్మీకి రామాయణంలో లేని ఒక కధ ననుసరించి, రావణుని 
బంధువైన మహిరావణుడు రామలక్షణులను ఎత్తుకొనిపోయి పాతాళంలో 
బంధించగాా హనుమంతుడు అతనిని సంహరించి వారిని బంధవిము 
కులను కావించాడు. లంకలో జరిగిన భీషణసంగామంలో ఇం(ద్రజిత్తు 


48 అన్న యూచారు లు 


చేత రామలక్ష్మణులు నాగపాశబద్దులై నప్పుడు గరుత్మంతుడు వచ్చి వారి 
పొశాలు విడిపించాడు. (ప్రహ్లాదుడు (శ్రీమహావిష్ణువును ఒక స్తంభంలో 
నరసింహాకృతితో ఆవిర్భవింపజేశాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు 
స్వామి విశ్వరూపాన్ని దర్శించగలిగాడు. ఆదిశేషుడు స్వామికి అహర్నిశలు 
సేవ చేస్తూ, అతి సన్నిహితంగా వర్తించే ఆంతరంగిక దాసుడు ఇక, 
ఏవైనా వస్తువులు పోయినా, ఎవరైనా దొంగిలించినా, కార్తవీర్యార్టునుని 
స్మరించవలెనని మంత్ర రత్నాకరం అనే (గ్రంధంలో ఉన్నది అందుకే 
అన్నమాచార్యులు వీరందరిని 'వేరుపేరున పిలిచి తనకు స్వామిని తిరిగి 
తెచ్చి ఇవ్వవలసినదని ప్రార్హించాడు. 


దేవతార్చన విగ్రహాలు ఆయనకు ఏ విధంగా తిరిగి లభించాయో 
మనకు నిశ్చయంగా తెలియదు. ఐతే ఆ సంఘటనను గురించి ఇప్పుడు 
వ్యాప్తిలో ఉన్న కధలు మాత్రం పరిశోధనలో _ [ప్రాధమికసూత్రాలను 
కూడా పాటించని కొందరు వ్యక్తులు చారిత్రకాధారాలపట్ట లక్ష్యం లేక, 
తమ ఊహాబలంతో చేసిన కల్పనలే కాని సత్యం కాదు. అన్నమాచార్యులు 
అర్చించిన దేవతావిగహాలు ఇప్పుడు తిరుపతి సమీపంలోని (క్రీనివాస 
మంగాపురంలో కల్యాణ  వేంకకేశ ;రాలయంలో ఉన్నట్టు తెలుస్తున్నది 


మానవజన్మ ఎత్తిన తరువాత కష్టాలూ, క్షేశాలా ఎంతటి వారి 
కైనా తప్పవు - వారు పావొాత్ములైనాా పరమభాగవతులైనా (ప్రపం 
చంలో వివిధదేశాల మహాభక్తుల జీవితచరిత్రలు చదివితే, వారందరూ 
ఎన్నో కడగండ్ల పాలైనట్లు స్పష్ట మవుతుంది రదైవసాక్షాత్కారం వల్ల 
పొందే పరమానందానుభూతికి పూర్వం దుర్భరమైన మనోవ్యధను అను 
భవించవలసి వస్తుంది. గాఢాంధకారంలో చిక్కుపడి దిక్కు తెలియని 
స్థితిలో వ్యధ చెందిన తరువాతనే జ్ఞానసూర్యోదయ దర్శనం కలుగు 
తుంది ఐతే కష్టాలు బద్దజీవులలో తీవ్రమైన అసంతృప్తిని రేకెత్తించి, 
వారిని నాస్తికులుగానో, అజ్జే యవాదులుగానో మార్చివేస్తాయి భక్తుల 
విషయంలో అందుకు భిన్నంగా జరుగుతుంది. ఆర్తి వారి భక్తిని 
ఇనుమడింపజేసి, వారి ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేసి, వారిని 
దైవానికి సన్నిహితం చేస్తుంది. వారు అన్నమాచార్యులవలె సత్కవులు 
కూడా అయితే, చీకట్ట మధ్య కాంతి రేఖలు చూపుతూ, దైవానుగ్రహం 


సొర్ష క జీవితం 49 


పట్ల అచంచల విశ్వాసాన్ని (ప్రకటిస్తూ, కమనీయగీతాలతో సాహిత్యాన్ని 
సంపన్నం చేయటానికి కూడా ఆ అప్రియఘటనలే కారణమవుతాయి. 


అన్నమాచార్యులు పెనుగొండ నుంచి తిరుపతి చేరి అక్కడ వేంక 
టాద్రిపై కొంతకాలం నివసించాడు అక్కడ ఉండగానే శృంగార మంజరి 
అనే కావ్యం రచించాడు ఒక బాలికకు స్వామిపై అంకురించిన అను 
రాగం సఫలం కావటం దాని ఇతివృత్తం. నిత్యం నూతనకీర్త నను రచించి 
స్వామికి సమర్చించవలెననే (వ్రతం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నది. 
స్వామి కోవెలలో అత్యంత వైభవోపేతంగా జరిగే నిత్యసేవలను, ఉత్స 
వాలను, ఊరేగింపులను తనివితీర వర్షిస్తూ ఆయన అసంఖ్యాక కీర్తనలను 
రచించాడు ఆ పరమపవిత్ర క్షేత్రంలో జరిగే పూజూాపురస్కారాలతో 
పొటు, కొండలు కాన వచ్చినప్పుడు కలిగే ఆనందం, ఆలయంలో స్వామి 
జగన్నోహనరూపాన్ని దర్శించినప్పుడు కలిగే ఆహ్లాదం రమ్యాతిరమ్యంగా 
వ్యక్తం చేశాడు. 


అన్నమయ్య సా (మిని దర్శించటానికి ఎన్నిసారులు ఏడుకొండ 

లెక్కాడో తెలియదు అటువంటి సందర్భాలలో ఆయనకు ఆ 
పర్వతశిఖరాలు పాము పడగలవలె ఉన్నట్లు తోచింది. నిజానికి వేంక 
టాచలక్షేతమాహాత్మ్యాన్ని ఉగ్గడించే పురాణాలు ఆ పర్వత(శ్రేణి స్వామి 
వైకుంరంనుంచి భూలోకానికి వేంచేసి, ఇక్కడ తన దివ్యలీలలను 
ప్రదర్శిస్తూ నిలకడగా ఉండటానికి వీలుగా [క్రీడా పర్వతరూపంలో ఉన్న 
ఆదిశేషుడే అని వర్లించాయి. ఒక కీర్తనలో అన్నమాచార్యులు వేంక 
టా(డి ప్రాశస్త్యాన్ని, స్వామి ఆలయవై భవాన్ని స్మరణీయంగా వ్యక్తం 
చేశాడు 

అదివో అలదివో వారి వానము, 

వదివేల శేషుల వడగల మయము. 


అదె వేంకటాచల మఖిలోన్న తము, 

అదివో (బవ్మోదుల కవురూవము,; 

అదివో నిత్యానివాన మఖిల మునులక్కు 

నదె చూడు డదె (మొక్కు, డానందమయము. 


50 అన) మాచార్యులు 
అ 


చెంగట నల్లదివో శేషాచలము, 

నింగి నున్న దేవతల నిజవానము; 
ముంగిట న్హదివో మూల నున్న ధనము, 
బంగారు శిఖరాల బవా(బవ్మా మయము 


_కెవల్యవదము వేంకటునగ మదివో, 
(శ్రీవేంకట వతికి సరు లయినది, 
భావింవ నకలనంవదల రూవ మదివో, 
వొవనముల కు వావనము. 


భవబంధాల నుంచి విడివడి మోక్షం పొందటానికి శ్రీకృష్ణుడు 
అర్జునునికి భగవద్దితలో అనేకమార్గాలు బోధించి, చివరకు అన్నిటికంటె 
సులభమైన మార్గాన్ని 


“నర్హూ ధర్మాన్‌ వరిత్యజ్య మా మేకం శరణం (వజ 
అవాం త్వా నర్హగపా వేభ్యో మోక్షయిష్యామి మా శుచి” 


అనే చరమక్టోకంలో ఉపదేశించాడని, కనుక స్వామి పాదాలను ఆశ 
యించటమే జీవులకు ఏకమాత్ర కర్తవ్యమని విశిష్టాద్వెత మతనస్హులు 
విశ్వసిస్తారు. అందుకే తమకు ఏకైకాశయమైన స్వామి పాదాలను 
అత్యంత [శద్దాభక్తులతో ఆరాధిస్తారు. స్వామి (క్రీ చరణాల ప్రశస్తిని 
కీర్తిస్తూ అన్నమయ్య ఎన్నో పదాలు రచించాడు. ఒక కీర్తనలో వివిధావ 
తారాలలో ఆ పాదారవిందాలకు సంబంధించిన గాథలను ప్రస్తావించాడు. 


(దివ్మా కడిగిన పాదము, 
([బవ్మాము తానె ని సాదము. 


చెలగి వనుధ కొలిచిన పాదము, 
బలి తల మోపవీన పాదము, 
తలకక గగనము తన్నిన పాదము, 
బలరివు గాచిన పాదము. 


కామిని పొవము కడిగిన పాదము, 
పాము తల నిడిన పాదము, 


(వేమతో శ్రీనతి పనికేట్‌ పాదము, 
పామిడి తరగవు పాదము 


వరమయోాగులకు వరివరివిధముల 
వర మొనగెడి నీ పాదము, 
తరు వేంకటగిరి తిరమని చూవీన 
వఠమవదము నీ పాదము 


శ్రీ మహావిష్ణువు వామనుడై వసుధను కొలిచాడు. బరి గర్వ 
మణచి బలరిపుడైన ఇంద్రునికి తిరిగి స్వ్యర్గాధిపత్యం లభింపజేశాడు. 
రాముడై తన పాదస్పర్శ మాత్రంతో అహల్యకు పాపవిమోచనం 
కావించాడు కృష్ణుడై కాళియ ఫణిఫణా[గ్రముల నర్తించాడు. కల్కిగా 
అశ్వారూఢుడై దుష్ట్రసంహారం చేస్తూ సంచరిస్తాడు. 


వార్హక్యంలో అన్నమయ్య ప్రశాంతంగా జీవితయాత్ర సాగించినట్లు 
కనిపిస్తున్నది అటు తాళ్ళవాక్క ఇటు తిరుపతి, ఎక్కువగా ఈ 
రెండు చోట్లనే కాలక్షేపం చేస్తూ, (బ్రహ్మోత్సవాల సమయంలో 
మాత్రం తప్పనిసరిగా వేంకటాద్రి చేరి, స్వామిసన్నిధిలో ఉండేవాడట. 
ఆయన _ ప్రగాఢభక్తిని, కవితా మాధురిని చూసి హర్షించిన అభిమానులు 
ఆయనకు భూములను, ధనకనకవస్తువాహనాలను విరివిగా దానంగా ఇచ్చే 
వారు వాటివల్ల లభించిన ఆదాయంలో అధికభాగం స్వామికి సేవలు 
జరిపించటానిక్సీ ప్రసాదాలు సమర్పించటానికీ ఆయన ధారాళంగా విని 
యోగించినట్టు తెలుస్తున్నది. 


ఆయన మనుమడు, రేవణూరి వేంకటాచార్యులు, రచించిన 
శీ,పాదరేణు మాహాత్మ్యము, శకుంతలా పరిణయము అనే కావ్యాలవల్ల 
అన్నమాచార్యులు తాను కన్యాదాతగా వర్తించి, అలర్‌ మేల్‌ మంగాదేవితో 
వేంకటేశ్వరస్వామికి కల్యాణోత్సవం చేయించినట్టు తెలుస్తున్నది. వెనుక 
ఎన్నడో పెరియాళ్వారు -- విష్ణుచిత్తుడు -- తన పెంపుడు కూతురు 
గోదాదేవిని రంగనాధస్వామికి ఇచ్చి వివాహం జరపటం వల్ల ఆయనకు 
వైష్ణవులలో “సాక్షాత్తు స్వామికి మామగారు”  ోశ్యశుర మమర 
వంద్యం రంగనాధస్య సాక్షాత్‌” = అనే (ప్రఖ్యాతి కలిగింది. వేంక 


52 అన న యాచారు జాలు 


తశ 'రస్వామికి సంబంధించి సమకారికులలో అన్నమాచార్యులకు కూడా 
అటువంటి మాన్యత లభించినట్లు కనిపిస్తుంది. 


నిరంతరం దైవచింతనలోనే మగ్నుడై పలువిధాల స్వామికి కైంకర్యం 
చేస్తూ ఉండటంవల్ల అన్నమాచార్యులకు కొన్ని దివ్యశక్తులు అలవడినవి. 
(ప్రసన్నుడై దీవించినా, కోపగించి శపించిన ఆయన ఆడినమాట జరిగి 
తీరేదట. _ెదతిరుమలాచార్యులు, చినతిరువేంగళనాధుడు (చిన్నన్న), 
వీరిద్దరూ తమ కావ్యాలలో ఒక జీడిమామిడి చెట్టును గురించిన ఉదంతం 
పేర్కొన్నారు. అన్నమాచార్యులు ఒకనాడు పండ్లతో నిండి ఉన్న 
ఒక జీడిమామిడి చెట్టును చూసి, కంటికి ఇంపుగా కళకళ లాడు 
తున్న ఆ పండ్ల వన్నెకు ముచ్చటపడి, వాటిని కోసి స్వామికి నై వేద్యం 
పెట్టాడట తరువాత తాను (ప్రసాదంగా వాటిని తిని అవి వుల్లగా 
ఉన్నవని గుర్తించి, అటువంటి పండ్లను సా (మికి అర్పించినందుకు బాధ 
పడ్డాడు. వెంటనే ఆయన “ఇకనుంచి ఈ చెట్టుకు తియ్యని పండ్లే 
కాయాలి” అని అన్నాడు. ఆయన సంకల్పానుసారం నాటినుంచి ఆ 
చెట్టుకు తియ్యని పండ్లే కాచేవట. 


మరొకప్పుడు ఒక పేద (బాహ్మణుడు పెండ్లి చేసుకోవటానికి 
తనకు తగినంత (ద్రవ్యం సమకూరేటట్టు ఆశగీర్వదించవలసినదని అన్న 
మాచార్యులను అర్హించాడట. ఆయన “అష్టు కానిమ్మని దీవించాడు 
తరువాత కొన్నిక్షణాలకే ఆ దారినే పోతున్న ఒక రాజు ఆ (బాహ్మ 
బునికి కావలసిన ధనం దానంగా ఇచ్చాడటు. ఆనోట్కు ఈనోట ఈ 
కథలు (ప్రజలలో వ్యాపించటం వల్ల, తమ కష్టాలను తొలగించి, శుభాలు 
కరిగేటట్లు ఆశీర్వదించవలసినదని అర్హించే జనులు అనుదినం ఆయన 
దగ్గరకు రావటం ఆరంభమయిందటు. 


అన్నమాచార్యుల వార్హక్యదశలో కర్ణాటక దేశానికి చెందిన సుప్ర 
సిద్ద భక్తకవి పురందరదాసు ఆయనను దర్శించినట్టు చిన్నన్న కావ్యంవల్ల 
తెలుస్తున్నది. ఐతే వారు కలుసుకొన్నది తిరుపతిలోనో, హంపి-విజ 
యనగరంలోన్నో వివరంగా తెలియదు. కాని విష్ట్ణుభక్తా(గోసరులైన ఆ 
ఇద్దరు పదకర్తలు పరస్పరం కలుసుకో గలిగినందుకు పరమానందం చెంది, 
ఉభయుల కీర్తనలను గురించి ముచ్చటించుకొన్నారట వారు కలుసు 


సార్దక జీవితం 53 


కొన్నప్పుడు పురందరదాసు చాలా చిన్నవాడై ఉంటాడు. ఆయన వ్రాసిన 
“శరణు శరణు సురేంద్రవందితి అనే కీర్తన అన్నమాచార్యులు రచిం 
చిన “శరణు శరణు సురేంద్ర సన్నుతి అనే కీర్తనను పోరి ఉన్నది. 
అన్నమయ్య కీర్తన దక్షిణదేశంలో భజనకూటుములలో విశేష[ప్రచారం 
పొందింది ఐతే పురందరదాసు కీర్తనలో అహోబల నరసింహస్వామి 
ప్రస్తుతి కనిపిస్తుంది. అన్నమాచార్యుల కీర్తన వేంకకేశ్వరస్వామి మహి 
మను వర్తిస్తుంది 

అన్నమాచార్యులు దీర్హాయుష్మంతుడై, స్వామి సన్నిధిలో సంకీ 
ర్రనాచార్యుడి, ఆ పదవిని చిరకాలం నిర్వహించి, తృప్తితో కాలం 
గడిపాడు ఆ సుదీర్హ జీవితకాలంలో ఆయన స్వామిపై 32,000 
క్రీర్రనలు రచించినట్లు ఆయన వంశస్తులు వ్రాశారు. ఆయన కొడుకులు, 
మనుమలు ఆయన అడుగుజాడలలోనే నడుస్తూ, విష్ణుభక్తి పరులె, కావ్యా 
లను రచించి, కీర్తి ప్రతిష్టలు గడించటం ఆయనకు సంతుష్టి కలిగించింది. 
చినతిరుమలాచార్యులు అనే మనుమనికి ఆయన (బహ్మోపదేశం చేసి 
నట్టు (గంధస్తమైన ఆధారం లభిస్తున్నది నిత్యం స్వామికి ఒక నూతన 
కీర్తనను సమర్పించే దీక్షను తన కుమారుడు పెదతిరుమలాచార్యులకు 
అప్పగించి, అన్నమాచార్యులు తన జీవితం సార్హకమైనదనే సంతృప్తితో 
1503 పిబ్రవరి 23నాడు పరమపదించినట్టు ఒక తామశాసనం వల్ల 
మనకు నిశ్చయంగా తెలుస్తున్నది. 


నటనలతో, నిరర్హక ఘటనలతో నిండిన మానవజీవితం ఒక నాటకం 
వంటిదని అన్నమాచార్యులు భావించాడు. (శ్రీ, విష్ణు నిత్యనివాసమైన 
పరమపదం చేరటమే జీవితానికి ఏకైకలక్ష్యం అనే అచంచల విశ్వాసంతో 
ఆయన జీవించాడు ఆ విశ్వాసాన్ని ఆయన ఒక కీర్తనలో స్పష్టంగా 
వ్యక్తం చేశాడు. 


నానాటి (బదుకు నాటకము, 

కొనక కన్నది కోవల్యము 

వుట్టుటయు నిజము, వోవుటయు నిజము, 
నట్టు నడిమి వని నాటకము, 


ర్‌గీ అన్న మూాచార్వులు 


ఎట్ట నెదుట గలది (వవంచము, 
కట్టు కడవటిది పైవల్యము. 
కుడిచే దన్నము కోక చుబ్లుడిది, 
నడమంతవు వని నాటకము, 
ఓడి గట్టుకొనిన ఉభోయ కర్మ ములు 
గడి దాటోనవు డే కౌ వల్యము 


తెగదు పాొవము, తీరదు వుణ్యము, 
నగి నగి కాలము నాటకము; 
ఎగువనె (శ్రీ, వేంకలుశ్తారు. డేలిక 
గగనము మీదిది కైవల్యము 


ఈ జగన్నాటకంలో అన్నమాచార్యులు తన పాత్రను అత్యంత 
నైపుణ్యంతో నిర్వహించి, ఆట ముగియగానే, పూర్తి సంతృప్తితో రంగం 
మీది నుంచి నిష్కరిమించాడని మనం నిశ్చయంగా భావించవచ్చును 


3 


భ్రాజా(బయానాలు 


తమ జీవితాలను శాసించే దివ్యశక్తులను (ప్రసన్నం చేసుకోవటానికి 
మానవులు చేసిన ప్రార్థనలలో అత్యంత ప్రాచీనమైనవి బుగ్వేదంలోని 
స్తోత్రాలే అని అభిజ్ఞు లంటారు. తన్మయస్తితిలో వారు ఆశువుగా ఉచ్చ 
రించిన పలుకులవి. ఆ బుక్కులను రాగయుక్తంగా గానం చేస్తే దేవత 
లకు మరింత పీతి కలుగుతుందని భావించి, వారు వాటికి స్వరకల్పన 
చేయటంతో సామవేదం అవతరించింది. దాని నుండి (బ్రహ్మ కళాత్మక 
మైన సంగీత శాస్త్రాన్ని రూపొందించాడని భరతముని నాట్యుశాస్త్రంలో 
(వాశాడు. మానవ సమాజంలో నాగరకతా రేఖలు పొడసూపిన తొరినాళ్ళ 
నుండి సంగీతానికి భక్తిని ఉద్దిపింపజేసే శక్తి కలదని జనులు గుర్తించారు. 
కృష్ణుడు భగవద్గీతలో “వేదానాం సామవేదో౭స్మి”!” అని అంశ, 
వేదాలలో సామవేదం తానని, ప్రకటించటంకూడా సంగీత|ప్రాధాన్యాన్ని 
నిరూపిస్తున్నది. 

అందువల్ల భాగవతపురాణంలో'6 (ప్రహ్హాదచరిత్ర ఘట్టుంలో (ప్రస్తా 
వనకు వచ్చిన నవవిధ భక్తులలో విష్ణుకీర్తనం కూడా ఒకటి కావటం 
సహజమే. నిజానికి భక్తిమార్గ విశిష్టతను చాటిచెప్పటానికే ఏర్పడిన ఆ 
ఉద్దుంధం “కలియుగం దోషాలతో కూడినదైనా, దానికి ఒక సుగుణం 
ఉన్నది, ఈ యుగంలో మనుష్యులు కేవలం (క్రీకృష్ణుని మహత్యాన్ని 
కీర్తించటుంచేతనే పరమపదం పొందగలరు” అని ఉద్దూటిస్తున్నది.!® భక్తి 
ఒక ఉద్యమంగా సాగి, భాగవతసంపదాయం రూపొందటంవల్ల హరి 


56 అన్న మొాచారు జలు 


కీర్తనం దేశంలో దశదిశల వ్యాపించింది. దక్షిణదేశంలోని విష్ణుమందిరా 
లలో ఆళ్వారుల తమిళ పాశురాలు నిత్యం పరించే సంప్రదాయం ఏర్పడటం 
వల్ల ఆ ప్రాంతానికి చెందిన ఇతర భాషలలో కూడా కవులు అటువంటి 
కీర్తనలు రచించటానికి (ప్రేరణ కలిగినట్టు కనిపిస్తున్నది. ఉదాహరణా 
నికి, కర్ణాటకదేశంలో _శీరంగపట్టణంలోని విష్టా(లయంలో ఆళ్వారుల 
పాశురాలను వినటంవల్లనే భక్తకవి .శ్రీపాదరాయలు కన్నడభాషలో 
అటువంటి కీర్త నలు రచించినట్టు తెలుస్తున్నది. ఆళ్వారుల పాశురాల 
తోనూ, _శ్రీపాదరాయల గీతాలతోనూ పరిచయం ఉన్న అన్నమయ్య 
తెలుగుభాషలో ప్రధమ _ వాగ్గేయకారు డయ్యాడు 


పాటకు వాక్కును, గేయాన్ని సమకూర్చగలవాడు “వా గ్లేయకారు” 
డని శార్హదేవుడు సంగీత రత్నాకరంలో నిర్వచించాడు అతడు కవిగా 
పాటలోని మాటలను కూర్చి, సంగీతశా, స్త్మవేత్తగా ఆ మాటలకు స్వర 
కల్పన కూడా చేస్తాడన్నమాట అందుకే అతనిని *“ఉభయకారుడని 
కూడా అంటారు. తెలుగులో “బయకారుడు అనేమాట దీనినుంచి ఏర్ప 
డినదే అన్నమాచార్యులు వేలసంఖ్యలో కీర్తనలు (వాయటమే కాదు, 
కీర్తనల స్వరూపాన్ని వివరిస్తూ సంస్కృతంలో సంకీర్తన లక్షణమ్‌ అనే 
శ్నాస్త్రగంధాన్ని కూడా రచించాడు. ఆ విధంగా కీర్తనలకు లక్ష్యాన్ని, 
లక్షణాన్ని తానే (ప్రసాదించి, తరువాత ఎన్నో తరాల గేయకర్తలకు 
ఆయన మార్గదర్శకు డయ్యాడు. 


అన్నమాచార్యులు 32,000 కీర్తనలు రచించినట్లు చిన్నన్న తన 
కావ్యంలో స్పష్టంగా వ్రాశాడు. ఆ సంఖ్య స్తూలద్భష్టికి అతిశయోక్తిగా 
కనిపిస్తుంది కాని ఆ మాట సత్యదూరమని సందేహించ నక్కరలేదు. 
ఎందుచేతనంటే, పెదతిరుమలాచార్యుల నాటి ఒక తామశాసనంవల్ల 
16 ఏండ్ల ప్రాయంలో అన్నమయ్యకు ఇష్టదైవం వేంకటేశ్వరస్వామి 
ప్రత్యక్ష మైనాడన్సీ నాటినుంచి ఆయన స్వామికి నిత్యం ఒక నూతన 
కీర్తననైనా అర్పించాలనే నియమం ఏర్పరచుకొన్నాడనీ తెలుస్తున్నది. ఆ 
సంఘటన జరిగిన తరువాత ఆయన దాదాపు ర0 ఏండ్లు జీవించాడు. 
తిరుపతి కొండమీది స్వామి ఆలయం అనేక పూజలకు, సేవలకు, 
ఉత్సవాలకు, ఊరేగింపులకు (ప్రసిద్ది చెందిన క్షేత్రం. పండుగనాళ్లలో 


వాజాచమానాలు 57 


ద్వారాలకు శుభసూచకంగా మామిడి ఆకు తోరణాలు కట్టుకోవటం 
తెలుగువారి ఆచారం. తిరుపతి క్షేత్రానికి “నిత్యకల్యాణం, పచ్చ 
తోరణం” అనే (ప్రఖ్యాతి ఆ ఆలయంలో జరిగే నిత్యోత్సవాలవల్ల నే 
వచ్చింది. అన్నమాచార్యులు తిరుపతి కొండమీద ఉండటం తట 
స్టించినప్పుడు, ఆభయంలో స్వామికి జరిగే వివిధ సేవలలో ఆయన 
పాల్గొనేవాడు. వాటిని రసవంతంగా వర్లిస్తూ ఆయన అనేక కీర్తనలు 
వ్రాశాడు. ఏటా [బహ్మోత్సవాలు జరిగేటప్పుడు విధిగా ఆయన కొండ 
మీదికి చేరి ఆ ఉత్సవాలలో పాల్కొ నేవాడని చిన్నన్న వ్రాశాడు. ఆ 
ఉత్సవాల సందర్భంగా వివిధవాహనాలపై జరిగే ఊరేగింవులను వివ 
రంగా వర్లిస్తూ ఆయన వ్రాసిన కీర్తనలు అనేకం ఉన్నవి. అంతేకాదు, 
అప్పుడప్పుడు అహోబలం, హంపి-విజయనగరం వంటి ఇతర ప్రాంతాలకు 
వెళ్ళటం తటస్తించినప్పుడు, దారిలో ఉన్న  విష్వాలయాలలో (పతిష్మీతు 
లైన దేవతలను స్తుతిస్తూ ఆయన ఎన్నో కీర్తనలు (వ్రాశాడు. వాటిలో 
చివరమాత్రం ఆ దేవతలకు వేంకలేశ్వ్యరస్సామితో తాదాత్మ్యం కల్పిస్తూ 
స్వామినే సంబోధిస్తూ ముగించే వాడు. ఈ అంశాలన్నీ గమనిస్తే, 
స్వామి ఆస్థానంలో సంకీర్తనాచార్యుడైన ఆ పరమభాగవతుడు తన 
సుదీర్హ జీవితకాలంలో అప్పుడప్పుడు రోజుకు ఒకటి కంచు ఎక్కువగానే 
కీర్తనలు రచించి ఉంటాడని భావించటానికి అభ్యంతరం ఉండకూడదు. 


ఆయన కుమారుడు పవెదతిరుమలాచార్యులు స్వయంగా పదకర్త. 
తన తండ్రిగారు వ్రాసిన కీర్తనల విలువను చక్కగా (గ్రహించినవాడు. 
కనుక ఆ అమూల్యకీర్తనలను రాగిరేకులపై చెక్కించి, కొండమీద 
స్వామి ఆలయ (పాకారంలోనే “సంకీర్త న భండాగారం” అనే అరలో 
భద్ర పరిచాడు. అక్కడ దొరికిన శాసనాలవల్ల ఆయన ఆ రాగిరేకుల 
రక్షణకు, (ప్రత్యేక సందర్భాలలో ఆలయంలో ఆ కీర్తనల గానానికి తగిన 
నిధులనుకూడా సమకూర్చినట్టు తెలుస్తున్నది. 

తాళపత్రాల పై వ్రాసిన కావ్యాలు శిథిలమైపోయే ప్రమాదం ఉన్నది 
గనుక్క వాటిని భద్రపరచటానికి రాగిరేకులమీద చెక్కించే ఆచారం 
తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు తాళ్ళపాక కవుల రచనలకు 
మాత్రమే పరిమితమయింది. యావద్చారతదేశంలో కూడా ఇది అరు 


58 అన్న మయమొచారు యి 


దైన వ్యవహారమే ప్రాచీనకాలంలో కొన్ని బౌద్దమతగంధాలను, వేదాలకు 
నాయనాచార్యులు రచించిన భాష్యాన్ని మాత్రం ఈ విధంగా తామ 
పత్రాలపై చెక్కించినట్టుి తెలుస్తున్నది అది అధికవ్యయ ప్రయాసలతో 
కూడిన పని వెదతిరుమలాచార్యులకు విజయనగర సా(మాజ్యాధిపతి 
అచ్యుత దేవరాయల అండదండలు ఉండటం వల్ల, కావలసిన ధనం 
చేకూరి, ఈ (ప్రయత్నం సాధ్యమయింది. 


అన్నమాచార్యుల కీర్తనలకు రెండు శతాబ్దాలపాటు విశేష (ప్రజా 
దరణం లభించినట్టు భావించటానికి ఆధారాలున్నవి. అప్పుడు వాటిని 
తిరుపతిలో స్వామి దేవాలయంలో గానం చేస్తూ ఉండేవారు. అంతే 
కాదు, దక్షిణదేశంలో పుదుక్కోట వంటి దూరప్రదేశాలలో కూడా 
భజనకూటములలో ఆ కీర్తనలను పాడేవారని తెలుస్తున్నది కాని 
మనకు నేడు తెరియరాని ఏ కారణంవల్లనో అవి (క్రమంగా వాడుకలో 
లేకుండా, మరుగున పడిపోయినవి. చివరకు ఆ కీర్తనలు రచించిన కవి 
పేరు కూడా (ప్రజలు మరచిపోయే స్తితి వచ్చింది ఆంధ్రదేశంలో ఆనాటి 
పండితులు వ్యావహారికభాషలో ఉన్న పాటలు తాము గుర్తించదగినవి 
కావని చిన్నచూపు చూడటంకూడా అందుకు ఒక కారణం కావచ్చును. 


కొండమీద అన్నమాచార్యుల కీర్తనలు చెక్కిన రాగిరేకులు ఒక 
అరలో ఉన్న సంగతికూడా కొంతకాలం (ప్రజలు మరచిపోయారు. దాదాపు 
300 ఏండ్ల తరువాత, 19వ శతాబ్దంలో, మనదేశంలో ఉద్యోగం చేసిన 
ఒక (బ్రిటిష్‌ ప్రభుత్వాధికారి వ్రాతలో వాటి (ప్రస్తావన మనకు కని 
పిస్తుంది. తెలుగుభాషకు ఇంగ్లిషులో ఒక వ్యాకరణ (గంధం రచించి, 
దానిని మదరాసునుంచి 1816లో అచ్చువేయిస్తూ, ఏ. డి. కాంబెల్‌ 
ఆ పుస్తక పీరికలో, “పవిత్రమైన తిరుపతి కొండమీద ఉన్న ఆలయంలో 
ఒక [బాహ్మణ కుటుంబం వారి భక్తి(శద్దలవల్ల కొన్ని వేల రాగిరేకులమీద 
ఎన్నో పద్యకావ్యాలు భద్రపరచబడి ఉన్నవని విని, వాటిని పరిగిలించటా 
నికి నేను ఈ దేశస్టుడిని ఒకరిని అక్కడికి పంపాను. ఒక్క వ్యాకరణ 
గంథం తప్ప -- దానికి ఒక నకలుప్రతిని (వాయించటం జరిగింది 
-- మిగిలినవన్నీ ఆ దైవాన్ని స్తుతిస్తూ వ్రాసిన అసంఖ్యాక కీర్తనలని 
తెలిసిందో అని (వ్రాశాడు.*' 


వూూజావనూనాలు 59 


తరువాత నూరేండ్లకు తిరుమల-తిరుపతి దేవస్తానములవారు ఆ 
రాగిరేకులను స్వాధీనం చేసుకొని ఆ పాటలకు నకళ్ళు వ్రాయించి, 
సమర్ద్హులైన పండితులతో పరిష్కరింపజేసి సంపుటాలలో ప్రకటించటం 
ప్రారంభించారు. మధ్యమధ్య కొన్ని అంకెలున్న రాగిరేకులు లభించటంలే 
దని, అన్నమాచార్యుల కీర్తనలలో (ప్రస్తుతం ఉన్నవి 14,358 మాత్రమే? 
అని అంతే, ఆయన కీర; నలలో సగానికి పైగా పోయినవని, విద్వాంసులు 
గుర్తించారు. 19వ శతాబ్దంలో వాటి జాడ తెలిసిన తరువాత ఆ 
రేకులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు అప్పగించే సందర్భంలో ఏ 
దశలోనో సగానికి పైగా కీర్తనలున్న రేకులు పోయినవని ఊహించవలసి 
ఉంటుంది. 


అన్నమాచార్యుల కీర్త నలు స్థూలంగా శృంగారకీర్త నలు అధ్యాత్మ 
కీర్తనలు అని రెండు వరాలకు చెందినవి. “సంకీర్తన” అనే పదం 
రాగిరేకులన్నిటిమీద కనిపిస్తున్నది గనుక, పేరు ఏదైనా, ఆ కీర్తనలన్ని 
టికీ భక్తియే మూలాధారమని స్పష్టమవుతున్నది “కీర్తన”, “సంకీర్తన” 
అనే మాటలు దైవాన్ని గాని బుషులను గాని భక్తులను గాని స్తుతించే 
గీతాలకే వర్తిస్తాయి. కీర్తనలు సాహిత్య (ప్రధానమైనవి కావటం వల్ల, 
వాటిలో సంగీతం సరళంగా ఉంటుంది. ఎందుకంటే, ఈ కీర్తనలలో 
నాదం కంటె భావం ప్రధానం. ఐతే వీటిలో భావాల పరిధి అతి విస్తృత 
మైనది. దైవంపట్ట ప్రగాఢమైన భక్తి మాత్రమే కాదు, మనుష్యులు 
సాధించే లౌకిక ఘనకార్యాల నిరర్హకత, వ్యర్హమవుతున్న కాలగతి, శరణా 
గతి ఆవశ్యకత వంటి ప్రబోధాత్మకమైన ఇతివృత్తాలు వీటిలో కనిపిస్తాయి. 


పరమాత్మతో అనుసంధానానికి జీవాత్మ చూపే జొత్పుక్యాన్ని 
బృందావనంలో కృష్ణునితో వ్రజభామినులు సాగించిన (ప్రేమలీలా రూపంలో 
భాగవత పురాణం చిత్రించిన నాటినుంచి భారతీయ సాహిత్యంలో ఆధ్యా 
త్మిక శృంగారం రూపొందింది. గోవులను పాఠించేవాడు కనుక కృష్ణుడు 
“గోపాలు” డంటారు. అంక ఇక్కడ పరమాత్మునిలో లీనం కావటానికి 
తపించే జీవులను గోవులుగా సాంకేతికంగా వర్షించటం జరిగినదన్న మాట. 
“కర్షతీతి కృష్ణః” - సమస్త జీవులను ఆకర్షించేవాడు కృష్ణుడు. గోవులు, 
గోపికలు జీవులకు (ప్రతీకలే. గోపికలలో (ప్రధానస్తానం రాధాదేవికి లభిం 


60 అన్న మొచారు లు 


చింది. భాగవతంలో ఆమె పేరు కనిపించదు. కాని గోపికలతో కృష్ణుడు 
సాగించిన (పేమకలాపి వర్ణనలో ఉన్న కొన్ని సూచనలను బట్టి వారిలో 
ఒక గోపిక కృష్ణునికి ప్రియతమసఖి అని తెలుస్తుంది. 


భాగవతపురాణంలోని రాసపంచాధ్యాయిలో కనిపించే ఈ సూచన 
లను తమ భావనా బలంతో పెంచి, కవులు రాధాకృష్ణుల ప్రణయలీలలను 
రమణీయంగా వర్తిస్తూ అసంఖ్యాకంగా కావ్యాలు రచించారు. వైష్ణవ 
సంప్రదాయానికి చెందిన ఆలంకారికులు ఆధ్యాత్మిక స్పర్శతో పునీతమైన 
శృంగారాన్ని “మధుర రసం” అని వ్యవహరిస్తారు. రాధామాధవుల రహః 
కేలిలో ద్యోతమయ్యేది ఈ మధుర రసమే వారి అనురాగంలోని 
విశిష్టతను వివరిస్తూ (గ్ర), అరవిందుడు, “జీవాత్మ దైవాన్ని పొంద 
టానికి చూపే ఆకాంక్షకు రాధాకృష్ణుల రమ్య(పణయం ఒక సంకేతం. 
(ప్రకృతి పురుషుల సంయోగాన్ని ఆ (పణయగాధ సూచిస్తుంది. ఆ అలౌ 
కిక సౌందర్యానికి పూర్తిగా వశమై, జగమంతటినీ సమ్మోహింపజేసే 
మధురవంశీనాదానికి స్పందించి, ఇల్బు, వాకిలి, కర్తవ్యం, బాధ్యత, అన్నీ 
విస్మరించి, ప్రణయోద్వేగంలో తటస్రమయ్యే పూర్వరాగం, వియోగవ్యధ, 
ప్రగాఢవాంఛ, పునస్పమాగమం వంటి దశలతో, దైవం పట్ట మానవ 
హృదయంలో పొంగి పొరలే (పేమకు రాధామాధవుల ప్రణయలీల ఒక 
సంకేతం” అని వ్యాఖ్యానించాడు.” 


ఇట్టి చిత్రణంలో కామం (ప్రేమగా పరిణామం చెందుతుంది. తీవ 
మైన శారిరకవాంఛ ప్రగాఢమైన ఆధ్యాత్మికకాంక్షగా రూపొందుతుంది 
“దైవం పట్ట జీవుని (ప్రేమను ఈ విధంగా సాంకేతికంగా చి(త్రించినప్పుడు 
కామవాంఛను వరించే భాషలో దానిని వ్యక్తం చేయటం జరుగుతుంది. 
ఎందుచేతనంశు, లౌకిక (ప్రణయం జీవాత్మ, పరమాత్మల సంయోగా 
నికి ప్రతీక కనుక్క” అని సుశీల్‌ కుమార్‌ డేే* వివరించాడు భక్తి, 
శృంగారం, సౌందర్యానుభూతి -- ఈ మూడింటి సమ్మేళనం వల్ల 
రసబంధురమైన కావ్యాల సృష్టి జరిగి, సాహిత్యం వర్హిల్దుతుంది. 

కావ్యాలలోని రసాలను గురించి చేసిన విపులచర్చలో భారతీయాలం 
కారికులు కూడా శృంగారరసానికే అ(గస్తానం ఇచ్చారు. శృంగారపరంగా 
నాయికా నాయకులను వివిధవరాలుగా విభజించారు. మానసికస్తితిని 


వూజావనూనాలు 61 


బట్టి నాట్యశాస్త్రం అష్టవిధ నాయికలను వర్షించింది. భర్తను పూర్తిగా 
వశం చేసుకొన్న నాయిక స్వాధిన పతిక శయ్యను, శయ్యాగృహోన్ని 
సొగసుగా అలంకరించి, ప్రియుని రాకకై ఎదురుచూసే నాయిక వాసక 
సజ్జిక; ప్రియుడు వంచన చేసి తన దగ్గరకు రానందున వియోగ 
వేదనతో తపించే నాయిక విరహేత్కంరిత; అన్యస్త్రీ దగ్గరకు పోయి 
బుద్ది పూర్వకంగా తనను మోసపుచ్చినందుకు కుమిలే నాయిక విప్ర 
లబ్ద; వరస్త్రీతో కాలం గడిపి వచ్చిన చిహ్నాలు భర్తలో కనిపించగా 
ఆ|గహించిననాయిక ఖండిత; భర్త తో సాగిన వివాదంలో ఏమాత్రం 
మెత్తబడక్క, భర్తకు దూరమైన నాయిక కలహాంతరిత; విదేశాలకు వెళ్ళిన 
భర్త రాకకై తపించే నాయిక (్రోషితభర్శ్యక, సంకేతస్టానంలో ప్రియుని 
చేరటానికి వెళ్ళే నాయిక అభిసారిక. 


అన్నమాచార్యులు అలంకారశా, స్త్ర,ంలో వర్షితమైన వివిధ నాయికా 
లక్షణాలను, జయదేవుని గీతగోవిందం లో చిత్రితమైన రాధా 
కృష్ణుల (ప్రమకలాపస్వరూపొన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాడు 
ఆయన రచించిన శృంగారకీర్తనలలో వివిధావస్తలలో ఉన్న అష్టవిధనాయి 
కల వర్షన మనకు కనిపిస్తుంది ఒక్కొక్క నాయికకు అనేక కీర్తనలలో 
ఉదాహరణాలను చూడవచ్చును. ఆయన సృష్టించిన సాహిత్యం అంత 
విస్తృతమైనది. అంతేకాదు, |ప్రాచీనాలంకారికులు నిర్వచించి, పూర్వ 
కవులు చిత్రించిన అష్ట్రవిధనాయికలతోపాటు, వారు చేరిన అవధులను 
దాటి ఇంకా భిన్నమైన మానసికస్తితులలో ఉన్న నాయికలను కూడా 
అన్నమయ్య వర్తించాడు. 

ఆయన భావన ఎంత ఉజ్జ్వలమైన దంల సాంప్రదాయిక కవి 
సమయాలను, అలంకారాలను ప్రయోగిస్తున్నపుడు కూడా, ఒక పొ 
గీలాన్ని ఆవిష్కురించటంలో కాని సన్నివేశాన్ని వర్లించటంలో కాని, 
ఆయన నవ్యాతి నవ్యమారాలను అనుసరించాడు. 


అతివ జవ్వునము రాయలకు వెట్టని కోటు, 
వతి మదననుఖరాజ్యభారంబు నిలువ. 


62 అన్న మాచార్శుూలు 


కొంత కనుచూవు మేఘంబు లోవరి మెజుగు, 
కొంతుని మనంబు చీకటి వావను, 

ఇంతి చక్కని వదన మిందుబింబము, విభుని 
వంత కనుదోయి కలువల చొక్క జేయ. 


అలి వేణీ ధమ్మిల్హ మంధకారవు భూమి, 
కలికి రమణునకు నేకత మొనగను, 
పొలతి బావాన్లులు వూవుదీగెల కొనలు, 
పాలని ప్రాణేశు వలవుల లతల బెనచ. 


వంకజానన రూవు బంగారులో నిగ్గు 
వేంకటేశ (రు సిరులు వెదజుల్రగా; 

చిలక చూవుల చెలియ చేత మదనుని చేత, 
ఇంకా నతనినె మోవొంవవోయగను 


ఈ కీర్తనలోని ఉపమానాలు, కవిసమయాలు చిరకాలంగా కావ్యా 
లలో కనిపిస్తున్నవే. ఉదాహరణానికిి నాయిక ముఖం చంద్రదింబంవలె 
గుండ్రంగా ఉన్నది చల్లని కాంతితో ప్రకాశిస్తూ, దర్శనీయంగా ఉన్నది. 
నాయకుని కండ్లు కలువరేకులవలె దీర్హంగా, విశాలంగా ఉన్నవి. చంద్రో 
దయానికి, కలువ పువ్వులు వికసించటానికీ ఉన్న సంబంధం కూడా 
సు[ప్రసిద్దమైన కవిసమయమే. ఈ సంప్రదాయాన్ని ఆలంబంగా చేసు 
కొని కలువరేకుల వంటి స్వామి కనుదోయిని ఇందుబింబం వంటి 
కాంత వదనం వికసింప శజేస్తున్నదని అన్నమయ్య అతిరమ్యంగా వరిం 
చాడు. పైగా భగవంతునికి కూడా అప్పుడప్పుడు దిగులుగా ఉంటుందట 
అట్టి సందర్భాలలో ఆయన మనన్సును ఆవరించిన చీకట్టు (పేయసి 
కనుచూపులోని కాంతివల్ల తొలగిపోతాయట! శారీరక వాంఛాచిహ్నోలు 
అక్కడక్కడ రేఖామాత్రంగా సూచితం కాకపోలేదు, కాని వారు దెవ్య 
దంపతులనే పరమసత్యం మనం క్షణం పామైనా విన్మరించటానికి 
అవకాశం కూడా లేదు. 


తెలుగులో భక్తిని శృంగారంతో జోడించిన పదకర్తలలో ఆద్యుడు 
అన్నమాచార్యులే. తరువాత ఆ  సాహిత్యప్రక్రియను చేపట్టినవారు 


వూజూవనూనాలు 63 


ఆయన కళాకౌశలాన్ని అనుసరించినవారే కాని అతిక్రమించినవారు 
కారు. అన్నమాచార్యుల సాహిత్య స్పష్ట అతివిస్త్రత మైనది. కావటం 
వల్ల, దానిలో కనిపించే వైవిధ్యం కూడా అసామాన్య మైనదే లౌకిక, 
పారలౌకిక (పేమానుబంధాలను ఆయన అతిమనోహరంగా చిత్రించాడు. 
గాఢమైన వాంఛనుగాన్సి దుర్భరమైన విరహవేదననుగాని, (పేమ సఫల 
మైనప్పుడు కలిగే ఆనందాతిరేకాన్ని గాని ఆయన కమనీయపదచిత్రాలలో 
వ్యక్తం చేస్తాడు. అవి ఒక్కొక్కప్పుడు అవూర్వసుందరంగా, సాం(ప్రదా 
యిక భావనకు భిన్నంగా ఉంటాయి. ఆయన (వ్రాసిన ఒక ఏలపాటలో 
ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. మొదట నాయిక అనుభవిం 
చిన విరహాన్ని, తరువాత నాయకసమాగమం వల్ల పొందిన ఆనందాన్ని 
రమ్యమైన పదచిత్రపరంపరతో ఆయన ఆపాటలో అభివ్యక్తం చేశాడు. 


మేడలెక్కి నిన్ను జూచి, 

కూడేననే యానతోడ 

వాడుదేరి ఉన్తురందురా/ వేంకళుశ! 
యాడ నుంటి విందాకనురా! 


బొండుమళ్హై పొనువు వె 

నుండి నిన్ను పాడ్స్‌ పొడి, 

నిండు జాగరము లుంటిరా/ వేంకకుశ! 
ఎండలాయె వెన్నెలలురా! 

వీక్క_టేల్లు చన్నుల వె 

చొక్కవు నీ ఉంగరము 

గక్కన నే నద్దుకొందురా! వేంకలుశ/ 
అక్క వలె ముద లంకురా! 


దప్పిగొంటేవని నికు 

కప్తూర ముపార మిచ్చి, 

మువప్ఫీరి నీ విరవోనను వేంకళుశ! 
నివృనుచు భమసితిరా" 


64 


అన్న మాచారు శాలు 


నిండ బూచిన మావివై 

గండుగోవిల కూయగా, 

నిండిన నీ యెలుగంటాను వేంకలుశ! 
అండకు నిన్ను రమ్మ ంటేరా! 


మిన్నక కేళాకూళిలో 

ఉన్న తమ్మి విరులో నీ 

కన్ను లంటా చేరబోగాను వేంకలుశ! 
వన్ని మరు నమ్ము లాయెరా! 

ఆనిన తుమ్మెదలు నీ 

మేనికాంతి బోలునని 

వూని చేతబట్టబోగానుు వేంకటేశ! 
నూన్నాస్త్రుని వేగు లాయెరా! 


మల్లా వూవు కొన దాకి, 

ర్యుల్డునను వులకించి, 

ఉల్లము స కొవ్పీంచితిరా! వేంకలుశ! 
కల్ల గాదు మమ్ము గావరా! 


జోడు గూడి నీవు, నేను 
నాడుకిన్న మాటలెల్లా 

గోడ లేని చిత్తరువ్నులె వేంకలుశ! 
యాడ నా వుతి బాయవురా/ 


పావురము రెక్కచీటి 

నీ వొద్దికి గట్టి యంపి 

దేవరకే మొక్కుకొందురా/ వేంకళుశ/ 
నీ విందు రావలెౌ నంటాను. 


ముమ్మాటికి నీ బానలే 
నమ్మి వున్న దాన నేను, 


వుూూాజా[వనూనాలు 65 


కుమ్మ రించరా నీ కరుణ, వేంకలుశ/ 
చిమ్ము చీకలెల్ల బాయను. 


ఉన్నతి (శ్రీ,వేంకలుశ! 

మన్నించి కూడితి విదే! 

నన్ను నెంత మెచ్చు మెచ్చేవు! వేంకచేశ! 
కన్నులు వండువులాయెరా! 


పియవియోగం వల్ల దుర్భర విరహవేదన పాలైన నాయిక భార 
తీయ సాహిత్యంలో సుపరిచిత పాత్రయే అప్పటి ఆమె రూపాన్ని, 
వర్తనను పురస్కరించుకొని కొన్ని భావనలు వ్యవహారసిద్దమైనవి. ఆమె 
తాపం ఎంత గాఢమైనదంకు, పండు వెన్నెల), మలయమారుతం కూడా 
ఆమెకు బాధ కలిగిస్తాయి. ఆమె దూషణకు అధికంగా గురి అయ్యేది 
పుష్పబాణాలతో ఆమెను వేధించే మన్మథుడు. ఏవిధంగా చూసినా 
ఆమె లౌకికవాంఛలతో కుమిలిపోయే ప్రాకృతజీవిగానే కనిపిస్తుంది గనుక 
ఆమెను పూజ్యరాలుగా చిత్రించటం కష్టం. కాని అన్నమాచార్యుల 
వంటి కవిసత్తముడు ఆమెను పాశవికవాంఛల స్థాయినుంచి ఉద్ధరించి, 
చిరకాలసాధన చేసిన యోగినీలక్షణాలను ఆమెకు ఆపాదించి ఆమెలో 
ఆధ్యాత్మిక పరిణతిని (పదర్శించగలడు. 


ఇది గాక సౌభాగ్య మిది గాక తపము మల్‌, 
యిది గాక వైభవం బిక నొకటి గలదా? 


అతివ జన్మము నథలమై వరమయోగివలె 
నితర మోవోవేక్ష లిన్నియును విడిచా; 
నతి కోరికలు మవోశాంతమై యిదె చూడ 
నతత విజ్ఞానవానన వోలె నుండె. 


తరుణి వ్రాదయము కృుత్తారాత బొంది విభుమీది 
పరవళశానంద నంవదకు నిరవాయె, 

నరనీజానన మనోజయ మంది, యింతలో 

నరి లేక మనను నిశ్సలభావ మాయె. 


66 


అన్న చూచారు లు 


శీ వేంకటేశ్వరుని జింతించి వరతత్త ౮ 
భావంబు నిజముగా బొట్ల జెలి యాత్మ, 
దేవోత్తముని క్రపాధీనురాలె యివుడు 
లావణ్యవతికి నుల్లంబు తిరమాయె 


విరహిణులు అనుభవించే అవస్త లేవీ ఈ కీర్తనలో (ప్రస్తావితం 
కాలేదు గనుక ఇది అటువంటి నాయిక వర్లన అని గుర్తించటం కష్టం 
అందుకు విరుద్దంగా ఆమె సదా విభుని ధ్యానిస్తూ ఉండటం వల్ల, 
ఆధ్యాత్మికసాధన లన్నిటికీ లక్ష్యమైన యోగసిద్ది పొందినట్టు ఆయన 


చిత్రించాడు. 


నాయిక పూర్తిగా తన్మయస్తితిలో ఉన్నట్లు వర్త్సించిన మరొక 
కీర్తనలో మాత్రం ఆమె విరహిణి అని అన్నమాచార్యులు కంరోక్తిగా 


తెలిపాడు. 


నిన్ను బాసిన యట్టు నెలతకు వియోగదశ 
లెన్నడును దోవ దిదియేమొ కాని. 


నిను దలచి లలితాంగి నీరూవ మాత్మలో 
గని నీవు నవి బయలు కొగిలించినది, 
తనర నాకొశతత్త (ము నీ మవాత్త(మని 
వనిత యెవ్వరి చేత వినెనో కాని 


నిను బొగడ, నీరూవు కనుదోయి కెద్దురైన 
తనివి తీరక బయలు తగ జూడ దొడగె, 
మునుకొన్న నర్హుతోముఖుడ వనగా నిన్ను 
వెనకకే భావమున వినెనొ కాని 


తలవునన్సు వాక్కునను తలవదలవగ నీవు 
కలనీ యా కమలాక్షి గౌగిలించితివి, 
తెలినీతిమి వేంకటాధివతి నీ విన్నింటు 
గలవనెడి మాట నిక్కంబులో కాని 


ప్రియుని ఎడబాటును అనుభవిస్తున్న నాయిక మానసికస్తితిని వర్తి 


వ్రాజా(వనూానాలు 67 


స్తున్నది కనుక దీనిని శృంగారకీర్తనగా వర్గీకరించటం జరిగింది కాని, 
వాస్తవానికి ఇది ఆధ్యాత్మిక [క్రమవికాసగతిలో మహోన్నతస్టితిని చేరుకొన్న 
భక్తురాలి వర్తనను చిత్రిస్తున్నది. ఇటువంటి పదాలలో శృంగారానికీ, 
ఆధ్యాత్మిక భావనకూ మధ్య, లౌకికశ్ళంగారానికీ భక్తి పారవశ్యానికీ 
మధ్య, ఉండే అంతరాలు అంతర్హితమై పోవటం కనిపిస్తుంది మరొక 
సంగతి కూడా గమనించవలసి ఉన్నది. నడకలో జానపదగితాల సరళిలో, 
పూర్వం తమిళభాషలొ ఆభా రులవలె, అన్నమాచార్యులు బాలకృష్ణుని 
చిలిపిచేస్టలను వర్తిస్తూ వ్రాసిన గీతాలను కూడా రాగిరేకులలో శృంగార 
సంకీర్తనలుగానే వర్గీకరించారు 


ఆయన ఆధ్యాత్మిక సంకీర్తనల పరిధి సహజంగానే అతివిస్తృత 
మైనది విష్ణ పారమ్యం, శరణాగతి మహత్వం, లౌకిక విజయాల 
సారహీనత, భక్తిపరుల ధన్యజీవనం, జాతి మత భేదాలకు అతీతంగా 
మనుష్యులందరిని అనుసంధించే స్నేహబంధం వంటి ఇతివృత్తాలు ఆ సంకీ 
ర్రనలలో పునరావృతం కావటం మనకు కనిపిస్తుంది స్వామితో కవికి గల 
సంబంధంలోని వివిధ పరిణామాలుకూడా అద్రంలో వలె ఆపాటలలో 
మనకు గోచరిస్తాయి... వేంకటేశ రసా (మియే విశ్వమంతట వ్యాపించి 
ఉన్న పరమపురుషుడని అన్నమాచార్యులు (గహించాడు. ఆయన తన 
పాటలలో ఒక క్షణాన స్వామిని స్తుతిస్తాడు మరొకప్పుడు ఆ దివ్య 
స్వరూపాన్ని తనివి తీర వర్తిస్తాడు; అప్పుడప్పుడు ఆయనతో కలహిస్తాడు; 
తిరిగి వెంటనే క్షమాపణ కోరుకొంటాడు; స్వామితో తనకు గల చనువు 
వల్ల ఒక్కొక్కప్పుడు ఆయనను పరిహసించటానికి కూడా వెనుదీయడు. 
సొ (మితో ఆయనకు అంతటి సాన్నిహిత్యం ఉన్నది. ఆయన స్వామికి 
శరణాగతుడని స్పష్ట మవుతుంది స్వామిపై ఆయనకు గల అపారమైన 
అనురాగం కూడా వ్యక్త మవుతుంది. అది కేవలం బాహో్యోపచారాలకు 
పరిమితమైన భక్తి మాత్రమే కాదు భక్తి పరిణతి చెంది (పేమగా 
రూపొందిన స్టితి. “సాత్వస్మిణ పరమ (పేమరూపా” అని నారదమహర్షి 
భక్తికి చేసిన నిర్వచనం ఆ పాటలను విన్నప్పుడు పూర్తిగా మనకు 
అర్హమవుతుంది. 


ఈశ్వరప్రాప్తికి మార్గా లనేకం విగిష్టాద్వెత మతస్టుడు కనుక 


68 అన్న మొాచాలు సలు 


అన్నమయ్య శరణాగతియే అత్యంత సులభసాధనమని మాటిమాటికి 
ప్రకటిస్తాడు. ఆ మార్గంలోని సౌలభ్యం, నిశ్చయక్షమత ఆయన ఎన్నో 
గీతాలలో ఉద్దాటించాడు. ఇతర సాధనాలవల్ల కూడా గమ్యం చేర 
వచ్చును. కాని దినిలో అనుభవానికి వచ్చే మాధుర్యం, ఆనందం అన్యత్ర 
కానరావని ఆయన  విశొ సం. 


మొదలుండ్క, కొనలకు మోచి నీళ్ళు వోయనేల? 
ఎదలో నీ వుండగా నితరము లేల? 


నిగమమాధమున నే నడిచే నంళే, 
నిగమము లెల్సను నీ మహిమే? 
జగము లోకుల జూచి జరి గెదనంకు 
జగములు నీ మాయ జనకములు. 


మన సెల్ట నడ్డ వెట్టి మట్టున నుండేనంళు, 
మనను కోరికలు నీ మతకాలుు; 

తనువు నిందియములు తగ గెలిచే నంకు 
తనువు నిందియములు దెవమ! నీ మహిమ 


ఇంతలోని వనికిగా నిందునందు జొరనేల? 

చెంత నిండు చెరువుండ చెలమలేల? 

వంతాన శ్రీ, వేంకళుశ! వట్టి నీకె శరణంట్య 
(=) 

నంతకూటాల ధర్మవు నంగతి నాకేల?” 


కరుణావరుణాలయుడై న వేంకటాచలపతి | క్రీ చరణాలను ఆ(శ్రయిం 
చిన వివేకవంతుని భాగ్యం కూడా అన్నమాచార్యులకు అభిమానపా(త్రమైన 
ఇతివృత్త మే. భవదావసంతస్తలైన సాటిమానవులకు  ఆశాపూర్షమైన 
ఈ సందేశం అందించటానికి ఆయన శరణాగతుల సౌభాగ్యాన్ని పలు 
కీర్త నలలో వర్ణించాడు. 


దేవుడు కలవానికి దిగులు, చింతయు లేదు, 
(శీనిభుడే అన్నిట రక్షించు గనుక. 


వూాజావనూనాలు 69 


వలిక గల బంటుకు ఏ విచారము లేదు; 
వోరి మగడు గ లాలికి ఒవృమి లేదు; 
పోళిమి తండి గల వుత్రుని కంగద లేదు; 
మేలుగా వండిన భూమికి కరవు లేదు. 


బలము గల రాజుకు భయమేమియు లేదు, 
కలిమి గల వాని కక్కర్‌ లేదు, 

ఇల నొచారవంతుని కే పొవమును లేదు; 
తలవు వుణ్యము గల యాతనికి చేటు లేదు. 


గురువు గలవానికి కొఅత యేమియు లేదు, 
వరము గలవానికి (భాంతులు లేవు; 

ఇరవై _శీ/,వేంకటుశు డిన్నిట మాకు గలడు, 
అరయ దానులము, మా కడ్లాకే లేదు. 


అన్నమాచార్యుల భావనాబలం ఆశ ర్యకర మైనది. చిరపరిచిత మైన 
అతి సామాన్యలౌకిక మూర్తులలో దైవశక్తిని, నిత్యజీవితంలోని సామాన్య 
కార్యకలాపాలలో ఆధ్యాత్మిక సంకేతాలను చూడగల చై తన్యపూర్ల మైన 
(ప్రతిభ అది ఒక ఉదాహరణం చూస్తే ఈ సంగతి సృష్ట మవుతుంది 
చీరలు నేసి వీధుల వెంట తిరుగుతూ అమ్మే వ్యాపారులను మనం 
తరచుగా చూస్తూనే ఉంటాము ఒక కీర్తనలో అన్నమయ్య ఏకంగా 
'వేంకటేశ్వరస్వామినే అటువంటి చీరల వ్యాపారిగా చిత్రించాడు. ఐతే 
ఆ దివ్యవణిజుడు చీరలు నేసే తీరు విలక్షణమైనది. అందుకు ఆయన 
వాడే ముడిసరుకు కూడా విచిత్రమైనదే. 


ఇక్కడ ఒక సంగతి గమనించదగినది. అన్నమాచార్యుల స్వగ్రామం 
తాళ్ళపాక పరిసరాలలో చిరకాలంగా నేత పనివారు సున్నితమైన నూలు 
బట్టల నేతకు పేరుపొందినవారు వేంకటేశ్వరస్వామి దేవేరి అలర్‌ మేల్‌ 
మంగతాయారు (పద్మావతీ దేవి) తమ ఇంటి ఆడుపడుచు అని వారు 
చెప్పుకొంటారు కనుక స్వామి తమ బంధువని వారి విశ్వాసం. తాళ్ళ 
పాక ప్రాంతంలోని నేత పనివారికి తాళ్ళపాక వంశస్తులు గురువులు 
తమ గురువులైన తాళ్ళపాక వారికి వారు కట్నాలు, కానుకలు సమర్పిస్తూ 


70 అన్న మూాచారు లు 


ఉండినట్లు పెదతిరుమలాచార్యుల నాటి నుంచి చారి.తకాధారాలు 
లభిస్తున్నవి. 

వాడల వాడల వెంట వాడెవో, 

నీడ నుండి చీల” లమ్మే నేత బేహోరి. 


వంచభూతము లనెడి వలువన్న నూలు 

చంచలవు గంజి తోడ చరి సేసి, 

కొంచెవు కండెల నూలి గుణముల నేని, 

మంచి మంచి చీర లమ్మే మారు బేహారి. 


మటుమాయముల దన మగువ వనిడి నీరు 
చిటిపాటి యలుకల చిలికించగా, 

కుటిలంవు చేతలు కుచ్చులుగా గట్టి 
వటవాళి చీర లమ్మే బలు బేహారి. 


మచ్చిక జీవుల వెద్ద మైల నంతల లోన 
వెచ్చవు కర్మధనము విలువచేసి, 
వచ్చుడాలుగా కుట్టే బలు వేంకటువతి 

ఇచ్చ కొలదుల అమ్మే ఇంటి బేవోరి 


(ప్రపంచమే ఒక అంగడి. వస్తువులు కొనేవారు జీవులు ఇక్కడ 
పలువన్నెల వస్త్రాలను అమ్మేవాడు భగవంతుడు. సౌఖ్యాలు, అనుభవాలు 
అనే వస్త్రాలను ఆయన అమ్మకానికి (ప్రదర్శిస్తాడు ఐతే కొానేవానికి 
లభించే వస్త్రాల నాణ్యత, వెల అతని పూర్వకర్మ మీద ఆధారపడి 
ఉంటుంది. పైగా ఇక్కడ క్రయవిక్రయాలు పూర్తిగా ఆ దివ్యవలోజుని 
ఇచ్చ ననుసరించి జరుగుతాయి ఈ విధంగా సామాన్యమైన చీరల 
బేహారి పాత్రలో జీవులకు గత కర్మలను బట్టి ఫలాన్ని అందించే దైవాన్ని 
చూడగలిగాడు అన్నమాచార్యులు ఈ సంకేతాన్ని ప్రాతిపదికగా చేసు 
కొని మానవజన్మకు సంబంధించిన వివిధాంశాల పై ఆయన వెలుగును 
ప్రసరింపజేశాడు. 


కర్మఫలదాతగా లౌకికజీవులకు సుఖదుఃఖాలను సంఘటించటంలో 


వూజ్యావనూనాలు 71 


దైవం పూర్తిగా తాటస్యం వహించి, కేవలం వ్యవహారవేత్తగా వర్తించ 
వచ్చును, కాని నిజభక్తులతో ఆయన అనుబంధం దానికి కొంత భిన్నంగా 
ఉంటుంది. చనువుగా ఒక కీర్తనలో అన్నమయ్య భక్తులతో స్వామి 
సాగించే వ్యవహారాలలో “పైచేయి భక్తులదే అని చమత్కంరిస్తాడు. 


నీవే నేరవు గాని నిన్ను వండించేము నేము, 
దైవమా! నీకంకు నీ దానులే నేర్పరులు! 


వట్టి భక్తి నీమీద వళుకు వేసీ నిన్ను 

వట్ట తెచ్చి మదిలోన వెట్టుకొంటేమి, 
వుళ్టుడు తులసోకీ నీ పాదములవై వెట్టి 
జట్టేకొనిరి మోక్షము, జాణలు ని దానులు! 


నీవు నిర్మించినవె నీకే సమర్శణ నేస్కీ 

సోవల నీక్సన యెల్ల చూరగొంటిమి, 

భావిం చొక [మొక్కు (మొక్కి భారము నీవై వేసిరి, 
పొావనవు నీ దానులే వంతవు చతురులు! 


చెరువుల నీళ్ళు తెచ్చి చేరెడు నీవై చళ్ల,” 
వరము వడనీతిమి వలసీనట్టు; 

ఇరవె (శీ/ వేంకళుశ! ఇటువంటి విద్యల నే 
దరి చేరి మించిర్కి నీ దానులే పో ఘనులు" 


శ్రీ), మహావిష్ణువు అనంత కల్యాణ గుణాలలో ఒకటి “సౌలభ్యం 
అని విగిష్టాద్వెతమతస్టులు భావిస్తారు. ఆ మతప్రవర్తకులలో అగ్రగణ్యు 
డైన రామానుజాచార్యులు స్వామిని “ఆ శ్రితవాత్సల్యెకమహోద ధే!” 
అని సంబోధించాడు శ్చాఘనీయ మైన ఈ గుణాన్ని. ఒక లోపంగా 
చూపి స్వామి అల్ప సంతోషియని, ఆయనలో కనిపించే ఈ లక్షణాన్ని 
భక్తులు తమకు అనుకూలంగా ఉపయోగించుకొని అల్పమైన ఆరాధన 
తోనే అనల్పమైన ఫలాలను పొందగలుగుతున్నారని అన్నమాచార్యులు 
చమత్కరించాడు. సా ';మికి విచక్షణ జ్ఞానం కొంత లోపించినట్లు చేసిన 
ఈ ఆరోపణయే ఆయనకు తన భక్తులపట్ట గల అపారకారుణ్యం, వారి 


72 అన) మాచారు ఇలు 
య 


యోగతక్షేమాలపట్లు గల అమితమైన ఆసక్తి అనే సద్గుణాలను భూషించ 
టానికి అవకాశం కలిగించింది. వంక లెన్నుతున్నట్టు కనిపిస్తూనే (పస్తు 
తించటం లక్షణమైన “వ్యాజస్తుతి” అనే అర్జాలంకారానికి ఈ కీర్తన 
చక్కని ఉదాహరణం. 


కర్మ సిద్దాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొని మరొక అపూర్వకిర్త 
నలో అన్నమాచార్యులు స్వామిని విమర్శిస్తున్నట్టు కనిపిస్తూనే మనసార 
స్తుతిస్తాడు. కర్మసిద్దాంతం హెందూధర్మానికి ఆధారగిల వంటిది ఈ 
జన్మలో ఒక వ్యక్తి అనుభవించే సుఖదుఃఖాలకు గతజన్మలలో అతడు 
చేసిన వుణ్యపాపాలే కారణమని, జన్మమృత్యుపరంపరకు లోనవుతూ ఆత్మ 
ఎన్నో దేహాలలో వసిస్తూ ఉండగా, ఆ జీవి చేసిన సుకృతాలు 
కాలాంతరంలో శుభాన్నీ, దుష్కర్మలు అశుభాన్నీ సంఘటిస్తాయని ఆ 
సిద్దాంతం బోధిస్తుంది కవి కర్మసిద్దాంతాన్ని వేంకటేశ్వరస్వామికే వర్తింప 
జేసి గతంలో ఆయన చేసిన పాపకృత్యాల ఫలం ఆయన అనుభవి 
న్నాడని అంటూనే, పరోక్షంగా ఆయన దివ్యవై భవాన్ని కీర్తి స్తాడు. 
ంకల్పమాత్రం చేతనే సమస్త లోకాలను సృష్టించే దేవదేవుడు కర్మ 
సిద్దాంతానికి అతీతుడని అన్నమయ్యకు తెలియకపోలేదు కాని స్వామితో 
తనకు గల గాఢానురాగబంధం వల్ల కలిగిన చనువును పురస్కరించు 
కొని సా (మితో పరిహాసమాడుతూూ ఆయన వైభవ చిహ్నాలనే లోపాలుగా 
చిత్రిస్తాడు. 


[రో 


at 


నామాన్యమా వూర్ల(్గ నం[గవాంబగు ఫలము, 
నేమమున బెనగొనియె నేడు దీ వనక 


జగతి (పాణుల కెల్ల నంసారబంధంబు 

తగుల బంధించు దురితంవు కర్మమును 

మగుడ మారుకు మారు మగువ నీ యురము వె 
తెగకట్టే రెవర్కో దేవుండ వనక, 


వనిలేక జీవులను భివసొగరంబులో 
మునుగ, లేవగ జేయు మోవాదోవమున, 


వూజ్యావనూనాలు 73 


వని వూని జలధిలో వండబెట్టాేరి నిన్ను 
వెను కెవలో, మొదలివేలు వనక 


ఉండనీయక జీవనోపాయమున మమ్ము 
కొండలను గొబల తతి గొని (తిన వలము, 
కొండలను నెలకొన్న కోనేటి వతో" వనగ 
నుండవలసెను నీక్కు నోవలే ననక 


సమస్త సంపదలను, సన్మంగళాలను (ప్రసాదించే (శ్రీదేవి స్వామి 
వక్షంపై నిత్యం నివసిస్తుంది గనుకనే ఆయనను శ్రీనివాసు డంటారు. 
అమ్మవారు ఆ విధంగా శ్రీ), విష్ణు వక్షస్తల నిత్యవాస రసికయై 
వర్తించటం ఆయన వైభవానికి ఒక చిహ్నం. క్షీరసాగరంలో శేష 
తల్పంపై పవళించటం కూడా స్వామి దివ్య భోగానికి ఒక సంకేతం 
భూలోకంలో వేంకటాద్రి శిఖరంపై వేంచేసి ఉండటం కూడా ఆయన 
విభవానికి, జీవులపట్ట గల నిరవధిక కారుణ్యానికి లక్ర్యాలే కొండమీది 
కోనేరు - స్వామి పుష్కరిణి - అతిపవి(తత్రమైనదని అనాదిగా అన్నమా 
చార్యులతోపాటు అసంఖ్యాక భక్తకవులు బహుముఖాల ప్రస్తుతించారు 
ఈ కీర్తనలోని అందమంతా ఆ విధంగా స్వామి అనన్య వైభవానికి 
నిదర్శనాలైన శుభలక్షణాలనే గతంలో చేసిన పాపకర్మలకు పడిన గిక్షలని 
కవి. చమత్కరించటంలో ఉన్నది. పైగా స్వామికి ఆయన ఎంతటి 
చనవరి భక్తుడో ఈ కీర్తనను బట్టి మనం [గ్రహించవచ్చును 


వేదాలు వల్రించేవారి సంఖ్య వేలలో ఉన్నా, హరిని గుర్తించే 
వారి సంఖ్య అత్యల్పమని, ఆధ్యాత్మిక [గ్రంధాలను అధ్యయనం చేసినంత 
మాత్రాన ఆత్మశాంతిని పొందలేరని ఒక కీర్తనలో అన్నమాచార్యు లన్నాడు. 
అటువంటి వారు తరించటానికి అనువుగా కలియుగంలో సంకీర్తనం 
రూపొందినదని, ఈ కీర్తనలే “పంచమ వేది మని “వేంకళేశ(ర వేది 
మని స్పష్టంగా ప్రకటెంచాడు. తమిళంలో ఆళ్వారులు రచించిన పాశు 
రాల సంకలనమైన దివ్యప్రబంధం “పంచమ వేది మని, “(ద్రావిడ వేది 
మని వైష్ణవులు భావిస్తారు ఈ విషయం దృష్టిలో ఉంచుకొంకే, అన్న 
మాచార్యులు తన కీర్తనలను పంచమవేదంగా ఎందుకు పరిగణించాడో, 


74 అన్న మూచారు బాలు 


ఎంతటి గాఢమైన ఆధ్యాత్మికానుభూతితో ఆ కీర్తనలు రూపొందినవో 
మనం [గగ్రహించవచ్చును. 


చిన్ననాటనే అన్నమాచార్యులు మానవ జీవిత పరమావధిని గురించి 
ఒక నిగ్చితాభిప్రాయాన్ని ఏర్పరచుకొని ప్రాపంచికమైన పటాచోపాలకు, 
పూత మెరుగులకు భమయక, తదేక దిక్షతో తన _ లక్ష్యసాధనలోనే 
జీవితం గడిపాడు. ఐతే (ప్రపంచంలో జనమధ్యంలోనే ఆయన జీవించాడు. 
నిండు జీవితం జీవించాడు సుఖదుఃఖాలు, మానావమానాలు, అన్నీ 
అనుభవించాడు కాని ఏ క్షణాననైనా “నానాటి బదుకు నాటకము” 
అనే సత్యాన్ని ఆయన విస్మరించలేదు లౌకికమైన ఆకర్షణలను సంతలోని 
తళుకులతోనూ, రాత్రివేళ కురిసే మంచు చినుకులతోనూ పోల్చాడు. అవి 
శణభంగురాలు (ప్రశాంత జీవనానికి విష్ణుచరణ సన్నిధిని శరణాగతియే 
సుగమమారగ్గమని, శ్నేమకరమైన మార్గమని ఆయన విశ్వసించాడు తోడి 
జీవుల దయనీయస్టితికి ఆయన హృదయం _ ద్రవించింది. తాను అను 
భవిస్తున్న సౌభాగ్యాన్ని వారికి కూడా లభింపజేయాలనే జాత్సుక్యంతో, 
వారికి మార్గమధ్యంలో మంగళదిపరేఖగా భాసించే మహత్తర సందేశాన్ని 
వ్యక్తం చేస్తూ, ఆయన అసంఖ్యాక కీర్తనలను రచించాడు 


తన సందేశం ప్రభువులకు, ప్రజలకు, పండితులకు, పామరులకు, 
అందరికీ వినిపించాలని ఆయన సంకల్పించాడు. కనుక తన పదాలను 
అటు సాంప్రదాయిక రాగాలలోన్యూ ఇటు సరళ జానపద ఫణితులలోనూ 
సర్వజనాదరణీయంగా ఉండేటట్టు రచించాడు. ఒకవంక అతిశయంగా 
శృంగారాన్ని, మరొక వంక గాఢమైన వైరాగ్యాన్ని తన పాటలలో 
వర్షించాడు. ఒకప్పుడు భావగర్చితంగాన్తూ మరొకప్పుడు విస్సష్ట ప్రబో 
ధాత్మకంగానూ కీర్తనలు రచిస్తూ, 


“వంతమున నాతన్నివె భారము వేసిన చాలు, 
నింత ఉద్యోగములు గోవిందుడే యెయిగు, ” 


అని శరణాగతి తత్త్వాన్ని విసుగు, విరతి లేక వేనోళ్ళ (ప్రకటించాడు. 


అంతేకాదు, స్వామిని ఆశ్రయించినవారికి ఆయన అనుగ్రహం 


వూూజావనూనాలు 75 


ఇహంలో, పరంలో కూడా లభిస్తుందని, అందుకొక సొగసైన కారణం 
చెప్పాడు (శ్రీదేవి భూదేవి ఇద్దరూ స్వామి దేవేరులు ఊరేగిం 
పులో, ఊయెల సేవలో స్వామి ఉత్సవమూర్తికి ఇరువైపుల వారు 
విరాజిల్లుతూ ఉంటారు లక్ష్మీదేవి వైకుంరంలోనూ, భూదేవి ఈ 
(పపంచంలోనూ భక్తులను కనిపెట్టి, కాపాడుతూ ఉంటారు. కనుక 
హరిభక్తులకు ఇహంలోనూ, పరంలోనూ శుభప్రాప్తి సునిశ్చితం 


శ్రీకాంత ఒక దెస, భూకాంత ఒకదెన 
కెకొన నీ కటు గలిగెనట్టు 

ఈకడ (శ్రీ వేంకలుశ! ఇవావరము 
ఏకమై మాకగు కే మరుదు? 


4 


ముపొతోవవోరం 


ఏ సాహిత్యంలోనైనా ప్రాధమికదశలో పల్లెపదాల వంటి జానపద 
వాబ్మయరీతులు ప్రచారంలో ఉండటం, తరువాత లాక్షణికులు ఆమో 
దించే సుబద్ద వృత్తాలలో విరచితమైన కావ్యాలు ఉత్పన్నం కావటం 
కనిపిస్తుంది. గీతాలు ఆవిర్భవించి, మౌఖికప్రచారం పొందిన తరువా 
తనే లిథఖితరచనలు వెలువడుతాయి. వాటిలో మానవజీవితంలో తటస్త 
పడే వివిధానుభవాలుు, జీవితయాొతలో జననం నుంచి మరణం వరకు 
వివిధ ఘట్టాలలో కలిగే సుఖదుఃఖాలు వర్లితమౌతాయి. ఆ గీతాలు 
ఒక వ్యక్తి జీవితంలోకాన్సి యావజ్జ్ఞాతికి సంబంధించి కాని ప్రాప్తించే 
జొన్నత్యపతనాల వంటి పరిణామాలను చితిన్తాయి. యుద్దభూములు, 
భీషణ సంగ్రామాలు, జయాపజయాల వల్ల కలిగే ఆహ్లాద విషాదాలు, 
వ్యక్తి జీవితంలో విషాదరేఖలు వ్యాపింపజేసే దయనీయమైన సంఘట 
నలు, వివాహం, వుతోదయం వంటి ఆనందదాయకమైన సందర్భాలు, 
ఏవైనా ఇతివృత్తంగా ఉండవచ్చును. దేశభక్తిని ప్రబోధించే వీరరసాత్మక 
గేయాలు వెలువడవచ్చును. అంటే నవరసాలను మనం ఆ అనాదృత 
జానపద వాజ్మయంలో చూడవచ్చు నన్నమాట. 


తెలుగు సాహిత్యంలో కూడా ఈ విధంగానే మొదట దేగికవిత, 
తరువాత మార్గ కవిత వెలువడటం జరిగింది. ప్రాచీన సంస్కృత 
కవితా సంప్రదాయాలను పాటిస్తూ ఉద్భవించిన మార్గకనితా శాఖకు 
చెందిన ప్రధమ[గ్రంథం 11వ శతాబ్దానికి చెందిన ఆంధ్రమహాభారతం. 


మపొతోవవోరం 77 


కాని అప్పటికే  దేశికవిత వ్యాప్తిలో ఉండేది ఇతివృత్త _ 
మాత్రాచ్చందస్సులో, సులభసరళ శైలిలో ఎన్నో జానపదగీతాలు (ప్రజల 
(ప్రచారం అవుతూ ఉండేవి. కొన్ని శతాబ్దాలపాటు ఈ విధంగా ఈ 
రెండు తీరుల కవితలు వెనువెంట వ్యాప్తిలో ఉన్నట్టు తెలుస్తున్నది ఒక 
వంక విద్యత్కవులు సంస్పృతభాషనుంచి శబ్దాలను వృత్తాలను (గహెంచి, 
మార్గపద్దతిలో పురాణేతిహాసాల వంటి సుదీర్హ కధాకధనకావ్యాలను రచిస్తూ 
ఉండగా, మరొకవంక సామాన్య జనులు దేశిసం[పదాయంలోో, వ్యావహారిక 
భాషలో సరళసుందర గీతాలను అల్లి, ఆలపిస్తూ ఉండేవారు 138వ 
శతాబ్దానికి చెందిన శౌవకవి పాలకురికి సోమనాధుడు పండితారాధ్య 
చరిత్రములో ఎన్నో పదాలను - తుమ్మెదపదములు, (ప్రభాతపదములు, 
వెన్నెల పదములు, నివాళి పదములు మొదలైన వాటిని - పేర్కొ 
న్నాడు. అవి కేవలం పాడుకోవటానికే ఉద్దేశించిన పాటలు కావటంవల్ల, 
సమకాలికులెవ్వరూ వాటిని (గ్రంధస్థం చేయక పోవటంవల్ల, దురదృష్టం 
కొద్ది (వ్రాసిన కవుల _ పేర్తయినా తెలియని ఆ గీతాలు మనకు నేడు 
లభ్యం కావటం లేదు. 


కాగా 15వ శతాబ్దంలో తన ఉదాత్తభావనతో, కావ్యకళాకౌశలంతో 
పదానికి సునిశ్చితమైన ఆకృతిని కల్పించి, సాహిత్య జగత్తులో దానికి 
ఆదరణీయమైన స్థానాన్ని సమకూర్చే అవకాశం అన్నమాచార్యులకు 
లభించింది. అందుచేతనే సమకాలికులు ఆయనకు “పదకవితా పితా 
మహుడు” అనే సార్హక బిరుదాన్ని ప్రసాదించారు. సంకీర్తన లక్షణమ్‌ 
అనే లక్షణ (గంధాన్ని రచించి ఆయన సాహిత్యానికి మరొక మహోప 
కారం కావించాడు తాళ్ళపాక కవుల దృష్టిలో “సంకీర్తన”, “పదము” 
అనే మాటలు పర్యాయపదాలు 


రాగ తాళ, శబ్దూర్డ, సందర్భాలకు సంబంధించి, నిర్మాణంలో 
కొన్ని మార్పులతో “ప్రబంధం” అనే సంగీతప్రక్రియ సంస్కృతంలో 
చిరకాలంగా వ్యాప్తిలో ఉన్నట్లు (పాచినసంగీత లక్షణ (గంధాల వల్ల 
మనకు తెలుస్తున్నది “పదంి, “సంకీర్తని, “కృతి” అని మనం పిలిచే 
రచనకు ప్రబంధాలు పూర్యరూపాలు అన్నమయ్యకు ఆ ప్రాచిన 
ప్రక్రియతో సంపూర్ణమైన పరిచయం ఉన్నది కాని బుద్ది పూర్వకంగానే 


78 అన్న మాచారు శాలు 


ఆయన రాగతాళాదులలో అనేక వె విధ్యాలతో కూడిన ఆ (ప్రక్రియను 
చేపట్టలేదు జనరంజక రాగాలతో, అతిసరళమైన ఆకృతితో ఆయన 
పదాన్ని రూపొందించాడు 


తెలుగులో 13వ శతాబ్దం చివర కృష్ణమాచార్యులు అనే వైష్ణవ 
కవి సింహగిరి నరహరి వచనములు అనే భక్తిరసబంధురమైన కృతులను 
రచించి వాటిని “సంకీర్తనములు”, “ధ్యాన సంకీర్తనములు” అని 
వర్సించాడు. సింహాచల క్షేత్రంలోని నృసింహస్వాామిని ఉద్దేశించి, భక్తి 
పారవశ్యంలో ఆడిన పలుకులవి అవి గానయోగ్యమైనవని కవి భావిం 
చిన్నా శ్రవణ మధురంగా కూర్చిన వచనాలే తప్ప పాటల రూపం 
వాటికి ఏర్పడలేదు. అందుకే వాటిని “వచన గీతములు” అని వర్గీకరిం 
చారు అన్నమాచార్యులకు ఆ వచనాలు పరిచితమే కాని, తాను పదానికి 
ఒక స్వరూపం ఏర్పరచటంలో అవి ఆయనకు మార్గదర్శకం కాలేదు. 


ఐతే అన్నమాచార్యులు తెలుగులో విష్ణుస్తుతిపరమైన సంకీర్తనలను 
రచించటానికి కర్ణాటక దేశానికి చెందిన దాసకవుల పదాలు కొంతవరకు 
(ప్రేరణను ఇచ్చి ఉండవచ్చును. ఆ (ప్రాంతంలో 14వ శతాబ్దంలో 
ఒక ఉద్యమరూపంలో హరిదాసకూటములు (ప్రారంభమైనవి. ఆ సంపదా 
యానికి చెందిన నరహరి తీరులు, క్రీపొదరాయలు రచించిన కీర్తనలు 
అన్నమాచార్యులకు పరిచితమైనవే గనుక ఆయన హారిదాసుడై జీవించ 
వలెనని సంకల్పించటానిక్సీ హరిస్తుతి చేసే సంకీర్తనలు రచించటానికీ ఆ 
కన్నడకవుల (ప్రభావం కొంతవరకు కారణం కావచ్చునని ఊహించటం 
భావ్యమే. 


అన్నమాచార్యులు రూపొందించిన కీర్తనలో “పల్లవి, “చరణము” 
అని రెండు విభాగాలు కనిపిస్తాయి. కీర్తనలో చెప్పదలచిన ముఖ్య 
భావాన్ని పల్లవి ఒకటి రెండు పంక్తులలో వ్యక్తం చేస్తుంది. గానం 
చేసినప్పుడు అది చరణం చివర పునరావృతం కూడా అవుతుంది అన్న 
మయ్య కీర్తనలలో సాధారణంగా (ప్రతిచరణంలోనూ నాలుగు పంక్తులుం 
టాయి. పల్లవిలో సూత్రప్రాయంగా వ్యక్తమైన భావాన్ని చరణాలలో 
ఉపపత్తులతో, ఉదాహరణాలతో విస్తరించటం కనిపిస్తుంది ఆయన 
రచించిన అనేక గీతాలలో పల్లవి తరువాత ఇటువంటి చరణాల పరం 


మహితోవహారం 79 


పర ఉంటుంది అన్నమాచార్యుల కీర్తనలకు సంబంధించినంతవరకు 
పల్లవిలోని భావాన్ని విపులీకరించటానికి ఆయనకు తరచుగా మూడు చర 
ణాలను కూర్చే అభ్యాసం ఉండేది. కొన్ని సందర్భాలలో ప్రధానభావం 
పల్లవిలో ఒకటి, రెండు పంక్తులలో సంతృప్తికరంగా వ్యక్తం చేయటం 
సాధ్యం కాకపోవచ్చును అప్పుడు పల్లవికి, చరణానికి నడుమ “అనుపల్లవి” 
అనే మరొక విభాగాన్ని కూడా చేర్చే సంప్రదాయం ఉన్నది. ఆ 
విధంగా అనుపల్లవిని చేర్చినపుడు పాటులో మూడు భాగాలుంటాయి 
త్యాగరాజ కీర్తనలలో బహుళంగా మనకు “పల్లవి”, “అనుపల్లవి”, “చరణంి 
అనే [త్యంశాత్మక నిర్మాణం గోచరిస్తుంది అన్నమాచార్యులు ఎక్కువగా 
పల్లవి, చరణాలు ఉండే కీర్తన రూపాన్ని ఆదరించాడు. ఐతే అరుదుగా 
- “మొదలుండ, కొనలకు మోచి నిళ్ళు వోయనేల?” వంటి కీర్తన 
లలో - అనుపల్లవికూడా కనిపిస్తుంది 
పల్లవి, చరణం అనే రెండు అంశాలతో కూడిన అన్నమాచార్యుల 

కీర్తనల స్వరూపాన్ని అర్తం చేసుకోవటానికి ఒక కీర్తనను పరిశీలించ 
వచ్చును 

కొలచిన వారి పాలి కొల లివివో, 

ఇల నిట్టి ద్రైవమవ్స, ఇక వేరే కలరా? 


ఎర్టున నభయవాన్తే* మెత్తుక కాచుకున్నాడ, 
వజ్ఞై దానుల గాచే నంటా నీవు, 

తొట్టేన పాపాలు పోదోలు నీ నామమం (తొలు 
జుట్టుగా లోకాల వెదజల్లి నాడవు 


తలచినవారి కెల్ల ధనధాన్వా లిత్తునంటా, 
వొలసి _శి,నతి మోచుకున్నా డవు, 

ఇల' బావనులగా నిందరి దోసే నంటూ, 
నెలమి సాదత్తీర్ష మేరు జేసినాడవు. 


వుట్రించ జీవులను భువనముల లోవల, 

గట్టేన (బబవ్మాను నాభి గన్నాడవు 

రట్టుగ బాలువడి చుట్టి రక్ష కత్తా,ని కే 
ళం 

ఇర్టు శీ, వేంకటాంది ఎక్క నాడవు. 


80 అన్న మూాచారు శాలు 


మొదటి రెండు పంక్తులతో పల్లవి రూపొందింది. తరువాత నాలు 
గేసి పంక్తులతో కూడిన మూడు చరణాలు ఈ పాటలో ఉన్నవి 
వేంకకేశ్వరస్వామి నిరవధికాను[గ్రవోన్ని కీర్తించటం దీని ధ్యేయం తన 
భక్తులకు కొల్లలుగా శుభాలను సంఘటించటం వల్ల ఆయన సాటిలేని 
దేవాధిదేవుడని ఆయన ఆధిక్యం వ్యక్తమయింది పల్లవిలో ప్రకటిత 
మైన ఈ భావాన్ని విశదీకరించటానికి చరణాలలో భక్తుల యోగక్షేమాల 
పట్ట స్వామి చూపే జాత్సుక్యం, అపారమైన ఆయన అనుగ్రహం సహ 
తుకంగా వర్షించటం జరిగింది. ప్రతి చరణాన్ని రెండుగా విభజిస్తే, 
రెండేసి పంక్తులకు ఒక్కొక్క నిదర్శనం చొప్పున మూడు చరణా 
లలో మొత్తం ఆరు నిదర్శనాలు స్వామి భక్తపాలనకళా సంరంభకుడని 
నిరూపిన్తాయి 

(1) శరణాగతులను సంరక్షించటానికి స్వామి సదా సంసిద్దుడై 
ఉన్నాడు. అభయవాస్తం చూపుతూ ఉండటం అందుకు తార్కాణం. 
(2) ఆగడ్రితుల పాపాలను పరిహరించి, వారికి శాంతిని ప్రసాదించ 
టానికి పాపనాశకక్షమత గల తన నామ, మంత్రాలను లోకాలన్నిట 
వ్యాపింపజేస్తున్నాడు. (3) భక్తులకు సిరిసంపదలు ప్రసాదించే సంకల్పంతో 
సర్వసంపత్ప్రందాత్రి అయిన గ్రీలక్మ్మిని సదా తన వక్షంవై నిలువుకొ 
న్నాడు. (4) జీవులు గతజన్మలలో చేసిన పాపాల ఫలం తొలగటానికి 
వీలుగా (తిభువనపావని అయిన గంగానదిని తన పాదాలనుండి ప్రవహింప 
జేస్తున్నాడు. (క్‌) తన లీలలోేో ఒక అంశంగా లోకాలను జీవులతో 
నింపటానికి (బ్రహ్మను సృష్టించాడు. (6) భక్తులకు ఏ సమయాన 
ఎట్టి రక్షణ కావలసివస్తుందో అని, నలువంకల చూడటానికి వీలుగా 
కొండమీద నిలిచి ఉన్నాడు. ఈ చరణాలలో ప్రస్తావితమైన అంశా 
లన్నీ విష్ణువు దేవతలందరిలోనూ పరమదయాళువని, పరమోదారుడని 
పల్లవిలో వ్యక్తం చేసిన భావాన్ని (ధువపరుస్తున్నవి. ఆయనను ఆశ్రయిం 
చిన జీవులకు శుభాలు కొల్లలుగా లభిస్తాయి 'క్రీర్తనంి అనే పదానికి 
గుణగణాలను కీర్తించటం, యశోగానం చేయటం, అని అర్హం. అన్నమా 
చార్యుల కీర్తనలు ఆ ధర్మాన్ని నిర్వహించటం వల్ల ఆయన రచనలకు 
ఆ పేరు సార్హకమయింది. ఆ కారణం చేతనే సమకాలికులు ఆయనను 


మహితోవవోరం 81 


“హరిక్తీర్తనాచార్యుడు” అని భూషించారు 

కవులకు కీర్తి (ప్రతిష్టలు, సిరిసంపదలు కేవలం మార్గ పద్దతిలో 
సంస్కృత కావ్యాలను తెలుగులోనికి అనువదించటమో, అనుసరిం 
చటమో చేస్తేనే లభ్యమయ్యే కాలంలో పుట్టిన అన్నమాచార్యులు 
వ్యావహారిక భాషలో, జానపదగీతాల రీతులలో పదాలు వ్రాస్తే పండి 
తులు, విమర్శకులు చిన్నచూపు చూస్తారని తెలిసికూడా హరిని స్తుతిస్తూ 
క్రీర్ర నలు (వాయటమే తన ధ్యేయంగా ఎంచుకొన్నాడంళు, అందుకు 
కారణం ఆయన దృష్టిలో హరికీర్తనాచార్యుడు కావటం కంటె మహ 
త్తర భాగ్యం, సత్కారం మరొకటి లేదనే విశ్వాసమే ఐతే ఆ కాలపు 
విద్వాంసులు పదాలకు సాహిత్యగారవం ఇవ్వక పోవటం మాత్రం వారి 
అభిరుచిలోని లోపాన్ని నిరూపిస్తున్నది. ఈ సందర్భంలో “గామ్యము, 
వ్యాకరణము” అనే అంశంపై వాస్తూ ఏ గాలటీ అనే (బిటి స్‌ ప్రభు 
త్యోద్యోగి చేసిన విమర్శ అవశ్యం గమనించదగినది. ఆయన “ఇతర 
జాతుల (ప్రజలలో, అన్య కాలాలలో సాహిత్యంలోని ఉత్క ఎష యుగాలు 
పాటలతో (ప్రారంభమైనవి ఆంధ్రజాతి (ప్రజలకు సంగీతం సదా సహ 
జంగా మధురంగా వస్తుంది. ... కాని తెలుగు సాహిత్యం తెలుగు 
పాటను నిర్తక్ష్యం చేసింది. అన్యభాషా సంప్రదాయానికి చెందిన ఛంద 
స్పును అరువు తెచ్చుకొన్నది. ఆ ఛందస్సులో నడక మరొకరి బట్టలను 
అరువు తెచ్చుకొంకేు అవి బిగువై కదలిక అసహజంగా, సుఖం లేకుండా 
ఉన్నట్టు కృత్రిమంగా సాగుతుంది” అని |వాశాడు. 


అప్పుడు ఆంధ్రదేశంలో సంస్కృతాధ్యయనానికి అపార గౌరవం 
ఉండేది కనుక తెలుగు సాహిత్యంలో కూడా సంస్కృత శబ్ద జాలా 
నికి కావ్య ఫణితులకు అసాధారణమైన ఆదరం లభించేది. తెలుగులో 
పాటలను పండితులు తృణీకార దృష్టితో చూడటానికి, అవి (స్త్రీలకు, 
పామరులకు వినోదం కలిగించటానికి మాత్రమే తగినవని వారు భావిం 
చటూనికి నాడు సంస్కృతభాషా సాహిత్యాలకు తెలుగునాట లభిస్తున్న 
గౌరవమే ప్రధానకారణం ఈ ధోరణి తెలుగు పాటలకు మాత్రమే పరి 
మితమైనట్టు కనిపిస్తుంది ఇతర భాషలలో పదకర్తలకు మొదటి నుంచి 
సముచిత గౌరవస్థానం లభిస్తూ ఉండేది తమిళంలో ఆళ్వారులు, 


82 ఆన్న మాబాతు రిం 


నాయన్మారులు (వాసన పొశురాలను, కన్నడంలో దాసకవుల గీతాలను, 
మరారీలో భక్తకవుల అభంగాలను, బెంగాలీ భాషలో వైష్టవకవుల పదా 
వళిని, హిందీలో కృష్ణ భక్తి మార్గాన్ని అనుసరించిన సత్కవుల గీతాలను 
పండితులు ఉత్తమస్తాయి సాహిత్యంగా పరిగణించినట్టు స్పష్టంగా తెలుస్తు 
న్నది 

తెలుగులో ఇద్దరు వాగ్గేయకారులు -- క్షేత్రయ్య, త్యాగరాజు 
రచించిన పాటలు కొంతవరకు గణన కెక్కిన మాట వాస్తవమే, కాని 
శ్రోతలు సాహిత్య సౌందర్యాన్ని గుర్తించటంవల్ల గాక్క ఇతర కారణాల వల్ల 
వారి గీతాలకు [ప్రజాదరణం లభించింది క్షేత్రయ్య వ్రాసిన మువ్వగోపాల 
పదాలు నాట్యప్రదర్శనంలో అభినయానికి అత్యంతం అనుకూలమైనవి 
కావటం వల్లనే అవి జనాకర్తకంగా ఉన్నవి ఇక త్యాగరాజ కీర్తనల 
మాట ఆ కృతులలోని సాహిత్యం అన్నివిధాల  ప్రశంసనీయమైనదే 
ఐనా తమ సంగీత విద్యాప్రావీణ్య ప్రదర్శనానికి ఆ కీర్తనలు గాయకు 
లకు చక్కని అవకాశం ఇస్తాయి గనుక కర్ణాటక సంగీత విద్వాంసులు 
వాటిని తమ కచేరీలలో తప్పనిసరిగా గానం చేస్తూ, వాటి (ప్రచారానికి 
కారకులవుతున్నారు త్యాగరాజు పరమభక్తుడు రాముడే తన సర్వస్వ 
మని నమ్మి, ఆయన సేవకే తన జీవితాన్ని అంకితం చేసి ఆయనను 
కీర్తిస్తూ; చనువుతో గేరి చేస్తూ, ఆపదవేళల అడ్డుకొమ్మని ఆ(కందనం 
చేస్తూ తన భక్తిని ఆర్తిని, దైన్యాన్ని, తృప్తిని, ఆనందాన్ని, వివిధాను 
భూతులను వర్ణిస్తూ రసవన్మధుర కృతులను రచించిన  కవివతంసుడు 
ఐనా కర్ణాటక సంగీతానికి ఆయన చేకూర్చిన పుష్టికి వచ్చిన గణన 
ఆయన సాహిత్య మాధురికి ఇంతవరకు రాకపోవటం విచారించదగిన 
విషయం. 


అన్నమాచార్యుల సమకాలికులలో మార్గసంప్రదాయాన్ని అనుసరిం 
చిన కవులలో భావనలోనూ, భక్తిలోనూ ఆయనకు అన్నివిధాల సాటి 
అయిన వాడు ఆంధ్ర మహాభాగవతం రచించిన బమ్మెర పోతన అపార 
భక్తి, ఏమాత్రం అవకాశం లభించినా విష్ణుభక్తి ని (ప్రబోధించవలెననే 
జాత్సుక్యం, (శవణమాధుర్యం కోసం అవసరమైతే వ్యాకరణ నిబంధన 
లను ఉల్లంఘించటానికి వెనుదియకపోవటం ఇవి ఈ ఉభయులకు 


మపొోతోవవోరం 83 


సమానధర్మాలు సహజంగానే అలవడిన (ప్రగాఢభక్తి, రమ్యమైన కధా 
కధనం, రమణీయమైన శైలి, మృదంగనిస్వనాన్ని తలపించే శబ్బాలంకార 
ప్రయోగం, అన్నీ ఏకమై ఆయన ఆంధ్రికరించిన భాగవతం అశేష 
(ప్రజాదరణను పొందటానికి కారణమైనవి ఐనా పండితుల నిరాదరణ 
ఆయనకు కూడా తప్పలేదు. ముఖ్యంగా వైయాకరణులు ఆయన భాష 
దోషాలతో కూడినదని, ఆయన (ప్రయోగాలు ప్రామాణికం కావని నిర 
సించారు మార్గరీతిలో మహాభాగవతం వంటి సుదీర్షకావ్యాన్ని రచించిన 
పోతన వంటి కవీశ్వరునికే పండితుల చిన్నచూపు తప్పలేదంళు, ఇక 
వ్యావహారిక భాషలో కీర్తనలు వవ్రాయటమే (ప్రధానకవితా వ్యాసంగంగా 
ఎంచుకొన్న అన్నమాచార్యులు వారి కంటికి ఆనకపోవటంలో ఆశ్చర్య 
పడవలసిన దేమీ లేదు 


కాగా సాహితీవేత్తల మన్నన పొందటానికి ఆయన కవిత 300 
సంవత్సరాలు నిరిక్షించవలసి వచ్చింది ఆయన రచనలను రాగిరేకుల 
మీద చెక్కించి తిరుపతి కొండపై భ(ద్రంచేసి ఉంచిన విషయమే 
విస్మృతమయింది కొన్ని రేకులను అహోబలంలో దాచి ఉంచారు మరి 
కొన్ని క్రీరంగంకూడా చేరినట్టు తెలుస్తున్నది. తంజావూరు ప్రాంతంలో 
ఆయన కీర్తనలకు తాళపత్ర (ప్రతులు కూడా లభిస్తున్నవి ఈ విధంగా 
దక్షిణదేశంలో అన్ని [ప్రాంతాలలో ఆయన కీర్తనలు లిధితరూపంలో 
వ్యాప్తమైనాా వాటి ఉనికిని గురించి దాదాపు మూడు శతాబ్దాలపాటు 
ఎవ్వరికీ తెలియలేదు. ఆ కీర్తనలకు (ప్రచారం తిరిగి ఈ శతాబ్దంలోనే 
(ప్రారంభమైనది 


పోయినవి పోగా, ఇప్పటికీ లభిస్తున్న అన్నమాచార్యుల రచనలను 
పరిశిరిస్తేనే ఆయన చిన్ననాట తండ్రి దగ్గర, గురువుల దగ్గర 
సంస్కృతాంధ్రాలు, కావ్యాలు, అలంకారశా,స్త్రం (శద్రగా అభ్యసించి 
నట్టు తెలుస్తుంది. జయదేవుని గీతగోవిందం ఆయనకు సుపరిచితం. 
స్వయంగా సంస్కృతంలో కొన్ని కీర్తనలు వ్రాయటమే కాదు, సంకీ- 
ర్రన లక్షణమ్‌ అనే లక్షణశా,స్ర్రాన్ని కూడా ఆ భాషలో వ్రాశాడు 
ఆయన 12 శతకాలు రచించినట్టు తెలుస్తున్నది. ఒకటి మాత్రమే 
మనకు లభ్యమవుతున్నది. ఆ శతకాలను ఆయన వృత్తాలలోనే రచించి 


84 అన్న మూాచారు సాలు 


ఉంటాడని ఊహింపవచ్చును వాళల్మీకి రామాయణాన్ని తెలుగులో 
ద్విపదకావ్యంగా రచించాడటు. ఆ (గంధం ఇప్పుడు మనకు దొర 
కటం లేదు గాని, శృంగారముంజరి అనే కావ్యం ప్రకటిత మయింది 
ఈ కారణాలను బట్టి, ఆయన సంకల్పిస్తే మార్గపద్దతిలో సుదిర్హ కధన 
కావ్యాలను రచించి నాటి పండితుల (ప్రశంసలను అందుకోగలిగే వాడని 
స్పష్టమవుతున్నది ఐనా ఆయన _ దేశిరీతిలో కీర్తనలు రచించటమే 
తన (ప్రధానకర్తవ్యంగా భావించాడంకు, వేంకళుశ్యరస్వామిపై ఆయనకు 
గల (పగాఢభక్తి సాటిమానవుల పై గల కారుణ్యదృష్టీ అందుకు కార 
ణాలు వారికి ఆశాపూర్షమైన ఒక మహత్తర సందేశం అందించవలసిన 
బాధ్యత తనపై ఉన్నది వెంటనే దానిని. నడివీధులలో నలుగురికీ 
వినిపించవలసిన అవసరం ఉన్నది “అచ్చపు చికటింబడి, గృహవతుళై, 
విషయ ప్రవిష్టలె ”, “మహో మోహలతానిబద్రపదము౯ విడిపించుకొనంగలేక 
సందేహము బొందు” జీవులకు సులభతరణోపాయం తెలుపవలసి ఉన్నది 
అందుకే ఆ లక్ష్యసాధనకు ఆయన పాటనే సాధనంగా చేసుకొన్నాడు 
అందువల్ల తెలుగులో “పదకవితాపితామహి” డయ్యాడు క్షేత్రయ్య, 
త్యాగరాజు వంటి వాగ్గేయకారులకు మార్గదర్శకుడయ్యాడు ఆయన 
ప్రభావం వల్ల వారు గొప్ప భక్తిగీతాలు రచించారు ఐతే భావవి 
స్తృతిలో మాత్రం ఆయనదే అ(గపిరం. అన్నమాచార్యుల ఆధ్యాత్మిక 
తత్త(ం అనేక యోగాల సమ్మేళనం దానిలో జ్ఞానం, వైరాగ్యం, భక్తి, 
సఖ్యం, వాత్సల్యం, దాస్యం, శృంగారం, అన్నిటి కలయిక మనకు కని 
పిస్తుంది. భక్తునికీ, భగవంతునికీ మధ్య ఇన్నివిధాల అనుబంధాలు ఇంత 
అధికంగా అన్యత్ర కనిపించటం కష్టం 


శ్రీమహావిష్ణువు పట్ట భక్తి (ప్రపత్తులను సర్వజనులకు బోధించవలె 
ననే ఉత్సాహంవల్ల ఆయన సమకాలిక జానపద గేయరీతులను ఎన్నిటినో 
తన కీర్తనలలో ప్రయోగించాడు కాగా ఆయన పాటలవల్ల 15వ శతా 
బ్రంలో ఆంధ్రదేశంలో (ప్రచారంలో ఉన్న జానపదగీతాల స్వరూపం మనకు 
తెలుస్తున్నది. బృహద్దేశి, సంగీతచూడాముణి, అభిలషితార్హ చింతామణి 
వంటి ప్రాచీన[గంధాలలో తెలుగునాట వ్యాప్తిలో ఉన్న దేగిసంగీత 
సంప్రదాయం కూడా కనిపిస్తుంది. 12 - 13 శతాబ్దాలకు చెందిన 


మహితోవవోరం 85 


శివకవులు, నన్నెచోడుడు, పాలకురికి సోమనాధుడు రచించిన కావ్యాల 
వల్ల ప్రాచిన జానపదగేయ వాబ్మయాన్ని గురించి మరికొన్ని వివరాలు 
తెలుస్తున్నవి. ఇప్పుడు అన్నమాచార్యుల కీర్త నలు (పకటితం కావటంతో 
విద్వాంసులు లక్ష్యలక్షణ సమన్వయం కావించటానికీ, ఇతివృత్తాన్ని బట్టీ, 
నిర్మాణాన్ని బట్టీ పాటలను వర్గీకరించటానికీ వీలవుతున్నది అన్నమాచా 
ర్యుల కీర్తనలలో జోలపాటలు, శోభనాలు, ధవళములు, సువ్విపాటలు, 
సంవాదపదములు, దోబూచిపదములు వంటి జానపదగేయ స్వరూపాలు 
కనిపిస్తున్నవి. 

ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ ఎంత విగిష్టమో, తెలుగు 
భాషకు చేసిన సేవ కూడా అంత గణనీయమే ఆయన కీర్తనలలో 
సువిస్తృుతమైన పదజాలం కనిపిస్తుంది వాడుక నుంచి తొలగిపోయి, 
మరెవ్వరి రచనలలోనూ లేని “పామిడి” వంటి కొన్ని శబ్దాల అర్జాన్ని 
నిర్ణయించటానికి విద్వాంసులు ప్రయత్నిస్తున్నారు. అన్యకవుల కృతులలో 
కూడా ప్రయుక్తమైన శబ్దాల అర్హం (గహంచటానికి కూడా అన్నమా 
చార్యుల (ప్రయోగాలు ఉపకరిస్తున్నవి ఆయన కీర్తనలలో కనిషించే 
కమనీయ పదబంధాలు అనేకం - “విన్నపాలు వినవలె” వంటివి నేడు 
నిత్య వ్యవహారంలో ఉండటం చూస్తున్నాము. చక్కని పలుకుబడులు, 
నుడులు సామెతలు అపూర్వమైన ఉపమ, రూపకం వంటి అలంకా 
రాలు ఆయన శైలికి సొంపు ఘటిస్తున్నవి తెలుగు భాషను సంపన్నం 
చేసిన రచయితల పరిగణనంలో అన్నమాచార్యులకు నిశ్చయంగా అత్యు 
న్నతస్థానం లభిస్తుంది 


ఆయన ఉపమానాలు అలంకారశా, స్త్ర,గంథాలనుంచి అరువు తెచ్చు 
కొన్నవి కావు దైనందిన జీవితం నుంచి, తన పరిసరాల నుంచి ఆయన 
వాటిని సేకరించాడు. దుక్కి దున్నిన భూమిపై కురిసిన వర్ణం వల్ల వెలు 
వడే అపూర్వగంధం, అప్పుడే కోసిన గడ్డి, అడవి పువ్వులు, హోమంలో 
జ్వలిస్తున్న సమిధలు, సన్నటి సెగకు కరుగుతున్న వెన్న -- తెలుగు పల్లె 
లలో ఒకనాడు సర్వసాధారణంగా ఎదురయ్యే సన్నివేశాలనుంచి ఆయన 
సాదృశ్యాలను సంతరించాడు. ఈ విధంగా ఆయన దృశ్యమానప్రపంచం 
నుంచి వలసిన సామ్యాలను (గ్రహించటం ఒక కీర్త నలో మనకు స్పష్టంగా 


86 అన్న మాచారు జలు 


వడ నుజ్తాన మేడ తెలివి నాకు, 
యు 
బూడిదలో వోమమైపోయె కాలము. 


ఇది మే లయ్యెడి న్మా కది మేలయ్యెడి నని 
కదినీన యానచే గడవలేక్క 

ఎ౨ఎదురుచూచి చూచి యలయించి యలయించి, 
పొగ చాటు మృగమైపోయె కాలము. 


ఇంతట దీరెడి దుఃఖ మంతటు దీ రెడినని 
వింత వింత వగలచే వేగి వేగ, 
చింతయు వేదనల చిక్కువడుచు నగ్ని 
పొంత నున్న వెన్న య్రైవోయె కాలము. 


ఇక్కడ నుఖము న్యా కీక్కడ నుఖంబని 
ఎక్కడ్నికెనా నూర కేగ, యేగి, 
(గక్కన శ్రీ), తిరువేంకటవతి గానక 
వుక్కటి వురాణ మైపోయె కాలము 


తన కాలం సద్వినియోగం కావటం లేదని, నిరర్ధకాన్వేషణలో 
అది వ్యర్హమైపోతున్నదని కవి తన పరితాపాన్ని నాలుగు ఉపమానాలతో 
వ్యక్తం చేశాడు. (1) “బూడిదలో హోమమైపోయె కాలము”. యజ్ఞం 
చేసేటప్పుడు నేతిని హోమకుండంలోని అగ్నిలో వేస్తే, కోరిన ఫలం 
లభిస్తుంది కాని బూడిదలో వేస్తే కాదు. బూడిదలో హోమం చేసినప్పై 
తన కాలం వ్యర్హమైపోయింది. (2) “పొద చాటు మృగమైపోయె 
కాలము”. తాను వెన్నాడుతున్న మృగం వేటకానికి ఎదుట కనిపిస్తూనే 
ఉండాలి కాని అది కనుమరుగై పొదచాటున దాగితే అతని [ప్రయత్నం 
విఫల మవుతుంది. కాలం _ వ్యర్హమవుతుంది. (3) “అగ్ని పొంత 
నున్న వెన్న యైపోయె కాలము”. వెన్నను సెగకు దగ్గరగా ఉంచితే అది 
కరిగి కరిగి కానరాకుండా పోతుంది. తన కాలం కూడా ఆ విధం 
గానే రూపు చెడి, అక్కరకు రాకుండా పోతున్నదని కవి చింతిస్తున్నాడు. 
(4) “పుక్కిటి వురాణమైపోయె కాలము”. వుక్కిటి పురాణం పుక్కిటి 


మపొతోవవోారం 87 


పురాణమే దానిని పరమసత్యమని ఎవ్వరూ భావించరు మాయా 
మయమైన ఈ జగత్తులో ఉన్న ఏకైకసత్యం ,శ్రీ/వేంకటుశ్వరస్వామియే. 
ఆయనను గుర్తించటంలో గడిపిన కాలమే సార్హకం అన్యత్ర ఆనందం 
కోసం అనే $షెంచటం వుక్కిటి వురాణాన్ని వామాణికసత్యంగా భమిం 
చటం వంటిదే. 


సాహిత్య జగత్తులో అన్నమాచార్యులు అధిరోహించిన సమున్నత 
స్థానాన్ని గురించి ఇంతవరకు (పస్తావించటం జరిగింది ఆయన (పాధా 
న్యాన్ని ఎవ్వరూ కాదనరు కనుక ఆయన రచనలలో అక్కడక్కడ కని 
పించే నెరసులను గురించి కూడా సంగ్రహపరిశీలనకు సంకోచించ నక్కర 
లేదు పరిపూర్తత్వం పరమాత్మ లక్షణం. మనుష్యులన్న తరువాత, 
వారి ప్రయత్నాలలో ఏ మాత్రమో అసమ్మ(గత ఉండక తప్పదు ఈ 
మాట అన్నమయ్య రచనకు కూడా వర్తిస్తుంది. 

రాశి వాసి ఎప్పుడూ సమానస్తాయిలోనే ఉండటం అసాధ్యం. 
ఆయన సంకీర్త నసాహిత్యం అతివిస్త్రృత మైనది కనుక, అందులో కొంత 
అసమానత కనిపిస్తే, ఎచ్చుతగ్గులు ఉంకు, ఆశ్చర్యపడనక్కర లేదు. 
అనేక దశాబ్దాలకు వ్యాప్తమైన ఆయన రచనలో వేనవేల పాటలలో, 
ఒకే ఇతివృత్తాన్ని వర్షించే గీతాలు ఒకటి కంకు ఎక్కువగా ఉంచు, 
వాటిలో ఉపమానాలు, ఉపపత్తులు దాదాపు సమానమే అయితే అటు 
వంటి సందర్భాలలో ఒకపాటు అనర్హ రత్నం వలె (ప్రకాశించటం, దాని 
ఎదుట మరొకటి వెలతెలపోతూ ఉండటంలో ఏమీ వింతలేదు. 


ఆయన కవిత్వం (ప్రధానంగా కీర్తనలరూపంలో వినటానికి ఉద్దే 
థించినది కావటంవల్ల (శవణానందం కోసం ఆయన విధిగా యతి, 
(పాస, అనుప్రాన వంటి ప్రక్రియలను (ప్రయోగించవలసి వచ్చేది. కాగా 
పాటలలో కొన్ని మాటలను అర్జాన్ని బట్టి కాక ధ్వనిని బట్టి వాడవలసి 
వచ్చేది. ఆయన పాటలలో అటువంటి పడికట్టు మాటలు కొన్ని 
తప్పని సరిగా కనిపిస్తాయి. సాహిత్య దృష్టితో చూస్తే, అవి కొంతవరకు 
దిగిని తగ్గించే అవకాశం ఉంది. ఐతే ఈ లక్షణం ఆయన పాటలలో 
అరుదుగానే కనిపిస్తుంది. హృదయాన్ని స్పందించే దృశ్యం కంటబడినా, 
మనస్సును కదిరించే భావం స్లురించినాా అప్రయత్నంగానే ఆ పాటు, 


88 అన్న మాచారు జలు 


(పశస్తమణిహారంలో ప్రతిరత్నం సుందరంగా అమరినట్టు, సందర్భోచిత 
శబ్రజాలంతో, కమనీయమైన కూర్చుతో అందంగా రూపు దిద్దుకొనేది 


సాహిత్యంలో సంయమం కంట ఉత్సాహం, ఉదే గం ప్రధాన 
లక్షణాలైన కాలంలో అన్నమయ్య జీవించటం వల్ల ఆయన కూడా ఆ 
ప్రభావానికి లోనయ్యాడు కొన్ని సందర్భాలలో ఆయన భావ వ్యక్తీ 
కరణంలో కొంత నిగ్రహం చూపి ఉంకు వెనుదిరిగి తన రచనను 
కొంత సవరించి ఉంటు, కొన్ని కీర్తనలు మరింత రమణీయంగా ఉండేవని 
అనిపిస్తుంది. 

ఐతే ఇవి తీవ్రంగా పరిగణించవలసిన లోపాలు కావు అన్నమాచా 
ర్యుల వంటి ('ప్రధమ(శేణికి చెందిన వాగ్గేయకారుని సాహిత్య [ప్రాధాన్యానికి 
భంగం కలిగించేవి కావు. “ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జ్ఞ తీందోః 
కిరణే ష్వి వాంకళి అని కాళిదాసమహాకవి కుమార సంభవంేలో 
(వ్రాసినట్లు, చంద్రునిలోని మచ్చ చం[దకాంతిని తగ్గించనట్టే, ఇవి కూడా 
అన్నమయ్య కవితాప్రాశస్త్యానికి లోటు కలిగించవు 


సాహిత్య సంస్కృతులకు అన్నమాచార్యులు చేసిన సేవావిశేషా 
లను చర్చించేటప్పుడు కర్ణాటక సంగీతంగా (కర్తే అటతీతి కర్ణాటః = 
చెవిలో ఇంపుగా తిరిగేది (శావ్యమైనది) (ప్రసిద్ది చెందిన దక్షిణభారత 
సంగీతకళ రూపొందటంలో అన్నమయ్య కృషిని కూడా ప్రస్తావించటం 
భావ్యం భారతీయ సంగీతానికి రాగమే (పాతిపదిక. ఐతే రాగాలాపానికి 
ఉత్తర భారతీయసంగీతంలో ప్రాధాన్యం ఏర్పడింది. కర్ణాటక సంగీతంలో 
ఆలాపంకంలు కృతికి అధికతర (ప్రాధాన్యం లభించింది రాగం, కృతి 
-- రెండూ విడదియరానివే. ఐతే దాక్షిణాత్య సంగీతంలో ఆలాపాన్ని 
కుదించి, కృతిని విస్తరించటం జరిగింది. సంగితకళావికాసంలో సాహి 
త్యానికి -- కృతులకు -- కొంత (ప్రాముఖ్యం ఎప్పుడూ ఉన్నది. 
భక్తకవుల కీర్తనలు దాని [ప్రాముఖ్యానికి మరింత పెంపు కలిగించాయి. 
ఆ విధంగా దాక్షిణాత్య సంగీతానికి నిర్హష్టరూపరేఖ లేర్ప్వరచటంలో పాత్ర 
ఉన్న _భక్తకవులలో కాలక్రమాన అన్నమాచార్యులే ప్రథముడు. ఆయన 
రచించిన కీర్తనలూ, సంకీర్తన లక్షణమ్‌ అనే లక్షణ(గంథం కర్ణాటక 
సంగీతావిర్భావానికి తోడ్చడినవని  సంగీతశాస్త్రజ్ఞు లంగీకరిస్తారుో. 


మపొతోవవోరం 89 


ఆయనకు సమకాలికుడు, వయస్సులో ఆయనకంళక చిన్నవాడు, కర్ణా 
టకదేశానికి చెందిన భక్తకవి పురందరదాసు వేనవేలు కీర్తనలను రచించి 
ఆ సంగీతకళను తిర్చిదిద్దటం వలన ఆయనను కర్ణాటక సంగీత పితా 
మహుడని పరిగణిస్తారు. ఈ సంగీత సంప్రదాయంలో మహోన్నత 
స్థానం త్యాగరాజుకు లభించింది. ఆయన ఆద్యులెన అన్నమాచా 
ర్యులు, పురందరదాసు రచించిన కీర్తనలను పరిశీలించి ఆ కళకు మరింత 
సౌందర్య సౌష్ట్రవాలను సంఘటించాడు. అంతేకాదు, సంగీతం దై వాను[గహ 
ప్రాప్తికి సర్వోత్మృష్ట సాధనమని కూడా వారి నుంచి గ్రహించాడు. 
ఒక కృతిలో “సంగీతజ్ఞానము, భక్తి వినా సన్మార్గము గలదే” అని 
స్పష్టంగా ప్రకటించాడు. 


ఇంతవరకు కళాక్షేత్రంలో అన్నమాచార్యులు (ప్రదర్శించిన బహు 
ముఖ (ప్రజ్ఞను, సాధించిన అపూర్వ విజయాన్ని దిజ్మాత్రంగా పరిచయం 
చేసే ప్రయత్నం జరిగింది. ఇక్క మనుష్యులు బహునామరూపాలతో 
భావించినా ఉన్న దైవం ఒక్కడే గనుక, అందరూ ఆయన బిడ్డలే అని 
మహత్తర విశ్వమానవ సౌ(భ్రాత్రసందేశం వినిపించి తోడి మానవులకు 
ఆయన కావించిన మహోపకారాన్ని గురించి ప్రస్తావించ వలసి ఉన్నది 

అన్నమాచార్యులు దైవాన్ని విష్ణుస్యరూపాలలో అత్యాకర్షణీయమైన 
(శీ/ వేంకటేశ్వర రూపంలో దర్శించి, నిరంతరం (ప్రపత్తి మార్గాన్ని 
(ప్రచారం చేసిన మాట వాస్తవమే. ఐతే ఆయన _ _శ్రీమహావిష్టు 
వును వైష్ణవ సంప్రదాయానుయాయులైన పరిమిత జనులకు మాత్రమే 
ఆరాధ్య దైవమని ఎన్నడూ భావించలేదు. అన్నమయ్య స్తుతించిన 
విష్ణువు పరబ్రహ్మం; సర్వజీవులకు ఏకైక పిత. 

“విష్ణు. శబ్బానికే “అంతట వ్యాపించిన వాడు” అని అర్హం. “విశతీతి 
విష్ణుః” “విశ్‌” ధాతువు “వ్యాపించటంి, “ప్రవేశించటం” అనే అర్జాలను 
సూచిస్తుంది. విష్ణువు సర్వవ్యాపి స్త్రలకాలావధులకు కట్టుబడని వాడు 
యావత్సృపంచంలో ఆ పరమాత్మ శక్తి వ్యాప్తమైనది కనుక ఆయ 
నను విష్ట్ణువంటారని విష్ణుపురాణంలో తెలుపుతుంది. “నేను దిగంతాలకు 
వ్యాపించాను గనుక్క నా మహిమ సర్వోత్కష్ట్రమైనది గనుక, [ముల్లోకా 
లను] నా అడుగులతో కొలిచాను గనుక నన్ను విష్ట్ణువని అంటారు” అని 


90 అన యమయాచారు బలు 
a 


మహాభారతంి”లో కృష్ణుడు అర్జునునికి చెప్పాడు. ఈ విధంగా విషు 
వును మొదటి నుంచీ రూపంతో కూడిన పరబహ్మమని భావించారు 
అన్నమాచార్యులు ఆయన సర్వజీవులకు దివ్యజనకుడని, చిరమి[త్రుడని, 
ఏకై కశరణ్యుడని సంభావించాడు. 


ఆయన ఒక కీర్తనలో ,శ్రీ,వేంకకేశ్వరస్వామి సర్వదేవతా మయ 
మూర్తి యని సర్వజనసంసేవ్యుడని నిర్ష్యంద్వంగా ప్రకటించాడు 


/ 


ఎంతమాత్రమున నెవ్తూరు దలచిన అంతమాత్రమే నీవు, 
అంతరాంతరము లెంచి చూడ వీండంతే నివృటో యన్న ట్టు 


కొలుతురు మిము వెవ్షవులు కూరిమితో విన్షుడని; 
నలుకుదురు మిము వేదాంతులు వర్యబవ్మాం బనుచు; 
తలతురు మిము వులు తగిన భక్తులును శివుడనుచు,; 
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవు డనుచు 


సరి నెన్నుదురు శాక్తేయులు శక్తిరూవు నీవనుచు; 

దరిశనములు మిము నానావిధులను తలవుల కొలదుల భజింతురు, 
సీరుల మిమ్ము నే అల్పబుద్రి దలచినవారికి అల్పం బవుదువు; 
గరిముల మిమునే ఘనమని తలచిన ఘనబుద్దులకు ఘనుడవు. 


నీవలన కొరతే లేదు మరి నీరుకొలది తామెరవు, 

ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు; 
(శీ/ వేంకటవతి నీవె తే మము చేకొని ఉన్న దైవమని 
ఈవల నే నీ శరణనియెదన్సు ఇదియే వరతత్త (ము నాకు. 


తమ అధిప్రాయానికి తగిన ఆధారాలు లేకున్నా, కొంత అజ్ఞత 
వలన, కొంత మతాభినివేశం వలన కొందరు వేంకటేశ్వరస్వామిని శివు 
డన్సి పరాశక్తి యని కార్తికేయుడని వాదిస్తూ ఉంటారు. ఆయన 
విష్ణువని నిస్సందేహంగా సుప్రసిద్ద కావ్యం శిలప్పదికారంలో ఇలంగో అడి 
గళ్‌ _ [క్రీస్తు శకం 2వ శతాబ్దంలో చాటిచెప్పినాా తరువాత శతాబ్దాల 
తరబడి ఆళ్వారులు స్పష్టంగా ఆయనను విష్ణువని సంభావించి, కీర్తిం 
చినా ఈ వాదాలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అన్యదేవతా 


వమపాతోవవోరం 91 


సంబంధమైన చిహ్నాలు స్వామి మూర్తిలో కనిపిస్తున్న సంగతి ఆళ్వారులే 
తమ గీతాలలో (ప్రస్తావించారు. ఐనా వారు ఆయన విష్ణువే అని 
మనసార విశ్వసించారు. అన్నమాచార్యులు రచించిన ఈ కీర్తన కూడా 
“ఏకమేవా౭దిితీయం [బహ్మ” అనే పరమసత్యాన్ని ఘోషిసూ, అన్ని 
నామాలూ అన్ని రూపాలూ ఆ పరమాత్మునివే అని స్పష్టం చేస్తుంది 


ఈ సత్యాన్ని వ్యాసమహర్షి ఎన్నడో మహాభారతంలో ఉద్దాటించాడు. 
ఆనుశాసనికపర్వంలో (శ్రీ, మహావిష్ణునామాలను, గుణాలను కీర్తించటానికి 
కూర్చిన శ్రీవిష్ణుసహ(స్ర నామస్తోత్రంలో “శర్వ, “శివి, “స్థాణు, 
“శంభు, 'రుది, “సంది, “ఆదిత్య, “భాను ఇత్యాది అన్య 
దేవతాసూచక శబ్దాలను ఆయన విష్టునామాలుగా స్తోత్రంలో చేర్చాడు 
“ఈ సోత్రం సమస్తలోకాల సృష్టిస్థితి లయాలకు కారకుడై, సర్వదే 
హుల జీవితాలను కాంతితో నింపి, జ్ఞానోదయం కలిగించి, భవబంధాలను 
ఛేదించి ముక్తిని (ప్రసాదించే ఏకమాతరక్షకుడైన పరమాత్ముని కీర్తిస్తు 
న్నదని శంకర భాష్యం నిరూపిస్తుందొ.ీ 

విష్ణువు విశ్వవ్యాపియని [గ్రహించిన అన్నమాచార్యులు వైష్టవులను 
గురించి కూడా అంత  ఉదాత్తంగానే భావించాడు. ఆళ్వారులు ఆచా 
ర్యులు తమ రచనలలో వ్యక్తం చేసిన సువిశాలదృక్పధాన్ని అలవరచుకొన్న 
ఆయన కులము పదవి అనే సంకుచిత విచక్షణను అతిక్రమించి, 
భజనపరుడై నవాడే వైష్టవుడని ఘోషించాడు. ఈ అంశాన్ని ప్రకటిస్తూ 
ఆయన  పలుగితాలు రచించాడు “జాతి భేదములు శరీరగుణములు, 
జాతి శరీరము తోడనే చెడు” ననీ “ఆత్మ పరిశుద్దం బెప్పుడును” అనీ 
అన్నాడు అట్టి భేదాలు పాటించటం నిరర్హకం అని ఆయన భావం. 
ఎందుకంకు, అజామిళుడు (బాహ్మణుడై జన్మించాడు, తక్కువ కులానికి 
చెందిన స్త్రీతో జీవించాడు, చివరకు విష్ణువు అతనిని ఉద్దరించాడు, 
కనుక అజామిళుని వంటి వ్యక్తుల కులం, జాతి నిర్ణయించటం అసాధ్యం 
అని ఆయన భావించాడు. (క్రీమహావిష్టు సేవనమే జీవన పరమావధి 
యని గుర్తించిన వ్యక్తియే “సుజాతిలో జన్మమెత్తినవాడని కంరోక్తిగా 
తెలిపాడు. 


జన్మించిన కులం కాదు ఆచరణలో కనిపించే గుణం (ప్రధానమని 


g2 ఆను మొౌచారు గాయి 
వలీ 


ఒక కీర్తనలో ఆయన (ప్రకటించాడు ** 


ఏ కులజుడైన సట? ఎవ్వడైన నేమి? 
ఆ కడ నాతడే వాం నెంింిన వాడు 


వరగి నత్యనంవన్ను డైన వాడే, 
వరనింద నేయ తత్పరుడు కానివాడు, 
అరుదై న భూతదయానిధి యగువాడే, 
వరులు తానే యని భావించువాడు. 


నిర్మలుడై ఆత్మ నియతి గలుగువాడే 
ధర్మ తత్సరబుద్ది దగిలినవాడు, 
కర్మ మార్గములు గడవనివాడే 
మర్మ మై వారిభక్తి మజవని వాడు 


జగతివై హితముగా చరియించువాడే 
వగ లేక మతిలోనే (బతికినవాడు, 
తెగ నకలము నాత్మ దెలినీనవాడే 
తగిలి వేంకళుశదాను డయిన వాడు. 


కులభేదాల విషయంలో వైష్టవమతం సదా ఉదారవైఖరి ప్రదర్శిస్తూ 
వచ్చింది ఏ కులంలో జన్మించా డన్నది ప్రధానం కాదు. పరమ 
దయామయుడైన (గ్రీమహావిష్ట్ణువు చరణాలపై భక్తి ప్రపత్తులు ఎంత 
గాఢంగా ఉన్నవన్నది ముఖ్యమని భావించింది. ఆళ్వారులు అనేక జాతు 
లకు చెందినవారు వారిలో కనీసం ఒకరు -- తిరుప్పాణాళ్వారు -- 
అంటరానివారని భావించే పంచమజాతితో జన్మించినవాడు ఆ మహా 
యోగి జీవితంలో జరిగిన ఒక సంఘటన కులం కంళి భక్తి ప్రధానమని 
వైష్ణవమతం (్రబోధిస్తుందని స్పష్ట్రంచేస్తుంది. ఆయన కావేరీ తీరంలో 
(శ్రీ/రంగక్షేత్రం దగ్గర వసించేవాడు ఆ కులానికి చెందినవారు సమీపెస్తే 
బాహ్మణులు మైలపడతారనే సాంప్రదాయిక విశ్వాసాన్ని వురస్కరించు 
కొని, నదిలో స్నానం చేసేటప్పుడు కూడా ఇతరులకు దూరంగా ఉండే 
వాడు ఐనా ఒకనాడు పొరపాటున ఆయన రంగనాధస్వామి అర్చకుడై న 
లోకసారంగముని త్రోవకు అడ్డువచ్చాడు. ఆ అపరాధానికి ఆగ్రహించి ఆ 


మహితోవవోరం 03 


(బాహ్మణుడు తిరుప్పాణాళ్వారు పై రాళ్ళు రువ్వి, తాను పరిశుద్దుడు 
కావటానికి తిరిగి కావేరిలో స్నానమాడి, స్వామి పూజకోసం కలశంతో 
నీరు తీసుకొని ఆలయానికి వెళ్ళాడు. కాని జాత్యహంకారదోషదూషి 
తుడైన ఆ అర్చకుని స్వామి ఆలయంలో అడుగు పెట్టునీయలేదు. ఒక 
మహాత్ముని రాళ్ళతో నొప్పించిన నేరానికి పరిహారంగా ఆయనను తన 
భుజాలపై ఎక్కించుకొని సప్తప్రాకార పరివృతమైన _శ్రరంగదేనాలయం 
చుట్టు పరిభమించాలని, అది అతని పాపానికి తగిన [ప్రాయశ్చిత్తమని 
స్వామి స్పష్టం చేశాడు. అప్పుడు తిరుప్పాణాళ్వారు తనను తాకవద్దని 
ఎంత మొరపెట్టుకొన్నా వినక, లోకసారంగముని ఆయనను తన భుజా 
లపై ఎక్కించుకొని ఆలయానికి ప్రదక్షిణం చేశాడు 

మరొక సంగతి. విగిష్టాద్వెత మతప్రవర్తకులలో ప్రధమగణ్యుడైన 
రామానుజాచార్యులు ఒక సేందర్భంలో తోడిజీవుల దయనీయసైైతికి 
జాలిపడి, (శీ/రంగానికి కొంత దూరంలో ఉన్న తిరుక్కొట్టియూర్‌ 
(గోప్పీిపురం)లోని సౌమ్యనారాయణన్వామి ఆలయగోవురం అధిరోహించి, 
కులమత(ప్రసక్తి లేకుండా అక్కడికి చేరిన జీవులందరికీ భవబంధాలను 
ఛేదించి మోక్షం ప్రసాదించే “ఓం నమో నారాయణాయ” అనే 
అష్టాక్షరీ మహా మంత్రాన్ని ఉపదేగించాడు. 


ఈ విశాలదృష్టితోనే, దైవకృప పొందటానికి అందరికీ అర్హత 
ఉన్నదని, అన్నమాచార్యులు తన కీర్తనలలో అతిస్సష్టంగా ప్రకటించాడు. 

(దవ్మా మొకళు, వర్యబన్మా యుకట్కా వర్‌ 
(బవ్మా మొక్కే వరబబవ్మా మొకళేు. 
కందువగు హీనాధికము లిందు లేవు, 
అందరికీ శీ/వారే అంతరాత్మ; 
ఇందులో జంతుకుల మింతా నొకళ్తు, 
అందరికీ శీ/వారే అంతరాత్మ. 


నిండార రాజు నిద్రించు న్మిదయు నొకళ్తు, 
అండనే బంటు నధ అదియు నాకళ్లు 

మెండైన (బావ్మాణుడు మెట్టు భూమి యొుకళు, 
చండాలు డుండేటి నరి భూమి యొకళు. 


94 అన్న యమాచెారు లు 


అనుగుదేవతలకు అల కొమనుఖ మొకకు, 
ఘనకీటవశువులకు కొమనుఖ మొకళ్తు; 

దిన మవోర్యాతములు తెగి ధనాఢ్యున కొకు, 
ఒనర నిరు వేదకును ఒక్క లు అవియు. 


కొరలి శిష్టాన్నములు కొను నాక లొకళు, 
తిరుగు దుష్తాన్నములు తిను నాక లొకళ్ళు; 
వరగ ద్యుళర్రంధములవె వాయు వొకళు) 
వరున వరిమళమువై వాయు వొకళు, 


కడిగి ఏనుగు మీద కొయు ఎం డోకు, 
వుడమి శునకము మీద పొలయు నెం డొకకు; 
కడు పుణ్యులన్సు వావకర్చ్ములను నరిగావ 
జడియు (శ్రీ వేంకలుశ్త్వరు నామ మొకళకు 


మత దురభిమానం, సిద్దాంతపరమైన వివాదాలు, మతశాఖలకు 
సంబంధించిన పట్టుదలలు, అనుమానాలు, అసహిష్టుత మనుష్యుల మధ్య 
చీలికలు తెస్తున్న సాంఘిక వ్యవస్తలో అన్నమాచార్యులవలె సఖ్యం, సామ 
రస్యం, సౌమనస్యం వ్యాప్తి చెందాలని (ప్రబోధించేవారు అరుదుగా కని 
పిస్తారు దేశం, భాష, జాతి, మతం, కులం, తెగ అనే బాహ్యమైన 
అంతరాలతో ప్రమేయం లేకుండా, సమస్త జీవులను సృష్టించి, పోషించే 
పరమాత్ముడు ఒక్కడే అయితే ఆయన అద్వితీయుడే అయితే, ఏ 
మతానికి చెందినవారైనా, ఏ పూజావిధానం అవలంబించేవారై నా, 
అందరూ ఆయన కృపకు అర్హులే అని సృష్టమవుతుంది 


“ఆకాశాత్‌ వతితం తోయం 

యథా గచ్చతి సాగరమ్‌, 

నర్వ దేవనమస్సా_ ఠః 

కేశవం (్రతిగచ్చతి” 
అని ఒక ప్రసిద్దమైన సూక్తి ఉంది. ఆకాశం నుంచి కురిసే నీరు 
సముద్రం చేరినట్టు సర్వదేవతలకు చేసే నమస్కారం కేశవునికి -- 
కృష్ణునికి -- చేరుతుందని భావం. కృష్ణుడు కూడా భగవద్గీతలో *శద్రతో 


మహితోవదహోరం 95 


ఇతరదేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు అని 
ఈ భావమే వ్యక్తంచేశాడు. 


ఆధ్యాత్మిక జగత్తులో ఇట్టి విశాల దృష్టిని ప్రకటిస్తూ, విశ్వం 
విష్ణు మయమే కనుక్క తెలిసినా తెలియకున్నా మనుష్యులందరూ 
వెష్టవులే అని ఒక గీతంలో తన జొదార్యాన్ని వ్యక్తం చేశాడు 


వెవ్షవులు కాని వార లెవ్వరు లేరు 
విన్గు[వభావ మీ విశ కం మంతయు గాన, 


అంతయు విమ్టమయం బట మరి దేవ 
తొంతరములు కల వన నేలా? 

(భాంతి బొంది యే భావము భావించి 
నంతనే వుణ్యులౌట తవ్వదు గాన 


ఎవ్వరి గొలిచిన నేమి కొరత, మరి 
యెవ్హరి దలచిన నేమీ? 

అవ్వ లివ్షగల (శ్రీవారి రూవుగానివా 
రెవ్షగరు లేరని యెజుక దోచిన జూలు. 


అతి చంచలంబ్రైన యూాతుము గలిగించు 
కతమున బవా చిత్త గత్ములె 

యితరుల గెలిచిన, ఎడయక అనాథ 
వతి తిరువేంకటవతి చేకొను గాక. 


ఈవిధంగా అన్నమాచార్యులు “విష్ణు శబ్దాన్ని సంకుచితమత శాఖా 
పరంగా గాక్క సమస్త జీవులకు తండ్రి, విశ్వమంతటికీ (ప్రభువు అయిన 
పరమాత్ముని సూచించటానికి ఉద్దేశించాడు. ఆ తండ్రి బిడ్డలం గనుక 
వసుధైక కుటుంబానికి చెందిన అందరం పరస్పరం సహజమమతాబంధా 
లతో కట్టుపడి ఉన్నాము. ఇక్కడ అనుమానాలకు, విద్వేషాలకు తావు 
లేదు; తావున్నది అవగాహనకు, అనురాగానికి మాత్రమే. ఏ కాలానికీ 
పరిమితం కాక్క ఏకాలంలోనైనా అవశ్యం పాటించవలసిన ఈ (ప్రశస్త 
సందేశం నిశ్చయంగా ఆ పరమభాగవతుడు మానవజాతికి ప్రసాదించిన 
మహితోపహారం. 


జాపికలు 
జా 


సూచన సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన ఈ పుస్తకం ఇంగ్రషు 


గ 


మూలంలో దినిలో పేర్కొన్న ఇంగ్రీిషు వుస్తకాల శీర్షికలు, 
ఉపశీర్షికలు, (ప్రచురణ వివరాలు సమగ్రంగా ఉన్నవి. ఆ 
పుస్తకాలను సం(పతింపదలచిన పారకులు పూర్తి వివరాలకు 
ఇంగ్రీషు మూలాన్ని చూడవలసినదని మనవి. 


I 22. 20. 


తద్ది(ష్లేః పరమం వదం 

నదా వశ్వన్తి నూరయః 

దివీవ చక్షు రాతతమ్‌ 
I 5 తె. 


దర్శన్‌ +, సీయింగ్‌ ది డివైన్‌ ఇమేజ్‌ ఇన్‌ ఇండియా అనే పుస్త 
కంలో డయానా ఎక్‌. 


ది థియాలజీ ఆఫ్‌ రామానుజ అనే పుస్తకంలో జాన్‌ కార్మన్‌ 


భగవద్గీతలో కృష్ణుడు అర్జునునికి చేసిన చివరి ఉపదేశం (18 
66). 

నర్వధర్మాన్‌ వరిత్యజ్య మామేకం శరణం (వజ, 

అనాం త్వా నర్వపా వేభ్యో మోక్షయిష్యామి మా శుచః 
విగిష్టాద్వెత మతన్దులు దినిని చరమశ్థోకమని వ్యవహరిస్తారు. అష్టా 


కరీ, దయమం[తాలతోపాటు చరమశ్లోకాని కూడా వారు 
వ్‌ ప & రా A 
మంత్రంగా పరిగణిస్తారు. 


మిస్టిసిజమ్‌ అనే పుస్తకంలో ఈవ్‌లిన్‌ అండర్‌ హిల్‌. 


జూవికలు 97 
జ్‌ 


7 


లు 


10 


11 


12 


13 


(ద విశిష్టాద్వెత ఆఫ్‌ రామానుజ” అనే వ్యాసంలో పి యన్‌. 
శ్రీనివాసాచారి. 


వేదాంతదేశికుల దయాశతకమ్‌లో మొదటి శ్లోకం. 
(్రవద్యే తం గిరిం ప్రాయః (శ్రీ,నివాసానుకంవయా, 
ఇక్షు సార్యనవంత్యేవ యన్మూర్తా శర్మ రాయితమ్‌. 
స్వర్గంలో అప్పరసల పొత్తు పట్టు కూడా తన విముఖత్వాన్ని కుల 
శేఖరులు ముకుందమాలలోని ఒక శ్లోకంలో వ్యక్తం చేశారు. 
నా౭వాం వన్దే తవ చరణయో ర్ల (ంద్ద( మద్దంద్త వాతో, 
కుంభీపాకం గురు మనీ వారే నారకం నా౭వనేతుద్స్‌, 


రమ్యా రామా వృుదుతనులతా నసన్హనేనాఒవీ రంతుద్స్‌, 
భావే భావే వూదయభవనే భావయేఒ౭యం భవన్తమ్‌. 


హిమ్స్‌ ఫర్‌ ది డ్రౌనింగ్‌ అనే పుస్తకంలో ఏ కే. రామానుజన్‌. 


విష్ణువు సర్వప్రహరణాయుధుడు. ఆయన ఆయుధాలలో అతిముఖ్య 
మైన పంచమహాయుధాలు : సుదర్శనం (చక్రం), పాంచజన్యం 
(శంఖం), కౌమోదకి (గద), నందకం (ఖడ్గం), శార్హం (ధనుస్సు). 


త్యాగరాజును గురించి కూడా ఇటువంటి కధ ఒకటి ప్రచారంలో 
ఉన్నది. ఆయన తీర్హయా[త చేస్తూ తిరుపతి క్షేత్రంచేరి, స్వామి 
వారి ఆలయంలోనికి వెళ్ళినప్పుడు, లోపల తెరవేసి ఉండటంవల్ల 
మూలవిరాట్టు దర్శనం కాలేదట. వెంటనే ఆయన ఆశువుగా 
“తెరతీయగరాదా! తిరుపతి వేంకటరమణ! నాలోని మత్సరమను 
తెర తీయగరాదా!” అనే పాట పాడగానే తెర తొలగిపోయి సా మి 
దివ్యమంగళ విగ్రహ దర్శనమైనదట. ఆ ఆనందాతిరేకంలో ఆయన 
“వేంకశుశ! నిను సేవింపను పదివేల కనులు కావలెనయ్యా!” 
అని మరొక కీర్తనను ఆశువుగా స్వామి సన్నిధిలో గానం చేశాడట. 


విగిష్టాద్వెతమతంలో పంచసంస్కారాలు : 1. తాపం : శంఖ, 
చక్రముద్రలను నిప్పులో వేడిచేసి భక్తుని భుజాలపై వేయటం. 


98 


14 


అని 


15 


16 


17 


అన'మాచబారు భో 
య 


2. పుం[డం: తిరుమణి, తిరుచూర్జాలను నుదుటిపై ధరించటం 
రె. నామం : విష్ణుదాసుడని సూచించే పేరును గురువు శిష్యు 
నికి (ప్రసాదించటం. 4. మంత్రం ఏ గురువు మూలమం[త్రమైన 
అష్టాక్షరిని, ఇతర మంత్రాలను ఉపదేగించటం 5 యాగం : 
శరణాగతి దినిని సాధారణంగా శిష్యుని షక్షాన గురువు చేస్తాడు 


కణికల్లన్‌ అనే విష్ణుభక్తుడు కాంచీపురాన్ని పాలించే రాజును కీర్తిస్తూ 
కవిత చెప్పటానికి నిరాకరించగాా కోపంతో రాజు అతనిని, అతని 
గురువైన తిరుమలిశె ఆళ్వారును ఊరివిడిచి పొండని ఆజ్ఞాపిం 
చాడు ఆ సందర్భంలో తిరుమభిశె ఆళ్వారు దిద్య (ప్రబంధం 
“నాన్ముగన్‌ తిరువందాది” లో 11వ పాశురంలో 


“రా నాలుకతో 
చరులను 
చయుతించను ” 


ఉదాటించాడు. 
CNet) 


ఇటువంటి అనుభవమే త్యాగరాజుకు కూడా తటస్టించింది ఆయన 
నిత్యం అర్చించే శ్రీరాముని విగ్రహం ఒకప్పుడు పోయింది తమ్ము 
నితో తగవుపడి ఆయన అన్నయే విగ్రహాన్ని కావేరీనదిలో విసిరి 
వేశాడని కొందరంటారు రామానుగహం వల్ల కొన్నాళ్ళకు ఆ 
విగ్రహం త్యాగరాజుకు తిరిగి లభించింది. విగ్రహం తనకు దూర 
మైనప్పుడు ఆర్తితో ఆయన “ఎందు దాగినాడో”, “నే నెందు 
వెదకుదురా” వంటి కృతులలో తన పరితాపాన్ని దైవానికి చెప్పు 
కొన్నాడు. 

(ప్రపంచాన్ని రంగస్తలంగా, జీవితాన్ని నాటకప్రదర్శనంగా భావిం 
చటం అనేక జాతులలో మనకు కనిపిస్తుంది. (గ్రీరంగక్షేత్రంలో 
వేంచేసి ఉన్న విష్ణుమూర్తి పేరైన “రంగనాధి శబ్దం ఆయన జగ 
న్నాటకాన్ని నిర్వహించే సూత్రధారుడనే అర్జాన్ని సూచిస్తుంది 
భగవద్గిత 10 * 12 


జూవికలు 99 
జా 


18 
19 


20 


21 
22 
23 
24 


25 


26 


2/7 


28 


29 


7. 5 తి. 
12 3. 5l. 


తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు ఆంధ్రీకరించిన (శ్రీ, భగవద్గిత 
(గంథపీరికలో సంపాదకుడు జి. యన్‌ రెడ్డి వ్యక్తంచేసిన అధి 
(పాయం 


ఆ పీరికలోనే 

ఆ పుస్తకంలోనే పుట VI 

ది ఫౌండేషన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ కల్చర్‌ అనే పుస్తకంలో 
రూపగోస్వామి రచించిన పద్యావళి |గంధపీరికలో 
అన్నమాచార్యుల సంకీర్తన లక్షణమ్‌ [గ్రంధంలో జయదేవుని గీత 
గోవిందమ్‌ (ప్రస్తావన ఉన్నది. 


విష్ణువును తామరరేకుల వంటి కనులు గలవాడు (పుండరీకాక్షుడు) 
అని వర్లిస్తారు. ఆయన నేత్రాలు కమలదళాలవలె దిర్హంగా, విశా 
లంగా, సుందరంగా ఉంటాయని భావం. మన్మధుని పంచబాణాలలో 
ఒకటి తామరపువ్వు, 


అన్నమాచార్యుల కాలంలో “చీరి అనేమాటకు “వస్త్రం” అని 
అర్హం (స్త్రీలు భరించే వ,స్త్రమైనా, పురుషులు ధరించే వస్త్ర 
మైనా, “చీరి అనే పేరుతోనే వ్యవహరించేవారు. 

మన పురాణాలలో తులసీమాహాత్మ్యం విపులంగా వర్షితమయింది 


విష్ణుపీతికరమైన పుత్రం కనుక తులసిని ఆయన అర్చనకు అలం 
కారానికి ఎక్కువగా ఉపయోగిస్తారు, 


కొంతవరకు ఇటువంటి భావం వురందరదాసు రచించిన ఒక గీతంలో 
కనిపిస్తుంది 


చెరువులోని నీటిని 
తిరిగి చెరువులోనే పోసి 


100 


30 


31 


32 


ఇ అది శ os 
అన్నవు చౌర్యూలు! 


వరాలను పొందిన 
భక్తుల వలె కనిదితచోండ్‌. 
బాం కరుణ వలన 
నలిగిన సంవదను 
వారికే నమర్సించి, 


ఆనందంగా జీవించండి 


శ వురందర విరలరాయని 

చరదిం బద్మా లను 

తిలకినూ జీవించండి 

వారి కరుణ వలన 

కలిగిన నంవదను 

వారికే నమర్వించి 

ఆనందంగా జీవించండి 

మహారాష్ట్ర్రంలోని పండరీపుర క్షేత్రంలో వెలిసిన విష్ణువును “విరల 
రాయిడని పిలుస్తారు 


శ్రీరంగ గద్యంలో. 


వేంకళుశ్యరసాామి ఆలయం దగ్గర ఉన్న కోనేరు - “స్వామి 
పుష్కరిణి” - భక్తుల పాపాలను తొలగించే మహిమ గలదని 
కీర్తి పొందింది స్వామిని తెలుగువారు “కోనేటిరాయడు” అని 
పిలుస్తారు. కొండలమీద వెలసిన దైవం గనుక “కొండలరాయడు” 
అంటారు ఈ రెండు పేరులు అన్నమాచార్యుల కీర్తనలలో తర 
చుగా కనిపిస్తాయి 


పైకి ఎత్తిన అరచేతిని “అభయహస్తం” అంటారు. రక్షించటానికి 
సంసిద్ధంగా ఉన్నానని, భక్తులు భయపడనక్కరలేదని ధైర్యం చెప్పే 
ముద్ర అది. వేంకలుశ్వరస్వామి కుడిచేయి అభయము[దలో గాక, 
వరదము[దలో ఉన్నది. అందువల్లను, ఈ కీర్తనలో (బ్రహ్మను 
గురించి, గంగానదిని గురించి [(పస్తావన ఉండటం వల్లను ఈ 


జావికలు 101 
a 


34 


35 


36. 


37 
38 


39 


40 


సందర్భంలో అన్నమాచార్యులు వేంకటేశ్వరస్వామి మూర్తినిగాక, 
శ్రీ మహావిష్ణువును దృష్టిలో ఉంచుకొన్నట్టు కనిపిస్తుంది 
రామానుజాచార్యులు  [బహ్మసూత్రాలకు (వ్రాసిన శీ/భాష్యమ్‌ 
మంగళ శ్లోకంలో శ్రీనివాసుని |ప్రస్తుతిస్తూ “అభిలభువన 
జన్మ ప్రేమభంగాదిలీలే” అని వర్ణించాడు. 


కుమారసంభవమ్‌ 1.3. 

త్యాగరాజ అనే పుస్తకంలో వి. రాఘవన్‌. 
3. 1. 45. 

శాన్సిపర్వమ్‌. 32రి. 37. 


భారతీయ విద్యాభవన్‌ వారు (ప్రచురించిన 'శ్రీ/విమ్ష సహస్రనామ 
స్తోత్రమ్‌ పీరికలో యన్‌. రఘునాథన్‌. 


ఈ కీర్తనలో వ్యక్తమైన భావాలు గుజరాతీ భక్తకవి నరసింహ 
మెహతా రచించిన “వెష్టవజనతో తేనే కహియే డో పీడ 
పరాయా జాణేరే” అనే గీతంలోని భావాలతో పోల్చదగినవి. 


9. 23. 
యో౭వ్యన్య దేవతాభక్తా 
యజన్తే (శ్రద్దయాన్లి (తాః 
తేవీ మా మేవ కౌన్తేయ 
యజ న్యవిధి వూర్తకమ్‌. 


తాళ్ళపాక 


తాళ్ళపాక 


తాళ్ళ వొక 


రాళ్ళ వల్తి 


ముట్నూరి 


బాలాం[తవు 


ఉపయుక పుస కసూచిక 
ది = 
అన్నమాచార్యులు శృంగారకీర్త నలు, అధ్యాత్మ క్రీర్తనలు. 
పరంపరగా సంపుటాలు వెలువడుతున్నవి. ఇంకా పూర్తి 
కాలేదు తిరుపతి * తిరుమల - తిరుపతి దేవస్తానములు, 
1936 —. 


చినతిరువేంగళనాధుడు (చిన్నన్న) అన్నమాచార్య చరిత్రము. 
ద్విపద కావ్యము పరిష్కర్త : వేటూరి ప్రభాకరశాస్త్రి, 
తిరుపతి * తిరుమల - తిరుపతి దేవస్థానములు, 1949 
'పెదతిరుమలాచార్యులు (శ్రీ, భగవద్గిత. పరిష్కర్త ౩ జి 
యన్‌. రెడ్డి తిరుపతి శ్రీవేంకళేశ్వర (ప్రాచ్య పరిశోధన 
సంస్త, 19758. 

అనంతకృష్ణ శర్మ “అన్నమాచార్యుని కవిత”. వాణి, 

vil 5, 1955 


ఆనందమూార్తి. తాళ్ళపాక కవుల కృతులు. హైదరాబాద్‌, 
1974. 
తాళ్ళపాక కవుల పదకవితలు. హైదరాబాద్‌, 1976 


సంగమేశం. అన్నమాచార్య సాహితి కౌముది. తిరువతి 
తిరుమల - తిరుపతి దేవస్తానములు, 1981. 


రజనీకాంతరావు. ఆంధ్రవాగ్షేయకార చరిత్రము. విజయవాడ 
విశాలాంధ్ర (ప్రచురణాలయం, 1975 


